విద్యావాచస్పతి, సమీక్షా చక్రవర్తి 


పండిత మధుసూదన ఓరూ 
(1866 - 1939) 


భారతీయ వెద సంస్క తీ - వెభవములకు సంబంధించిన 
పం. మధుసూదన ఓర్వూ వారి వేద విజ్ఞాన గ్రంథములలోని 
విషయముల సంక్తిప్త వివరణ 


పం. మధుసూదన ఓరూ గారు (విద్యావాచస్పతి - వేద శాస్త్ర రహన్యోద్దాటక, 
సమిక్షా చక్రవర్తి, జయపుర ఆన్హాన పండితులు) తమ వేద (గంథముల రచనను 
(ప్రధానముగా నిగమ; ఆగమ అను రెండు విభాగములు గావించిరి. నిగమము 
(సూర్యవిద్య)కు సంబంధించి (1) బ్రహ్మవిజ్ఞాన్‌; (ii) యజ్ఞవిజ్ఞాన్‌; (11) పురాణ సమిక్షా; 
(iv) ప్రకీర్ణక అను నాలుగు ఉప విభాగములు గావించిరి. ఆగమ (పృధివి) విద్యకు 
సంబంధించి 120 గ్రంథములు రచించిరి. ఇందు నిగమములో బ్రహ్మ విజ్ఞాన ఉప 
విభాగమందు దివ్య విభూతికి చెందిన గ్రంథము జగద్దురు వైభవము. 
నిగయి రటెంన్న్తు 
— 0 
(1) 
: Won, జజ్మాణయి జ 
(1) దివ్య విభూతి 


1. జగద్గురు వైభవము :- ఈ గ్రంథము నందు పదిహెను వేల (15000) 
సంవత్సరముల పూర్వము లేదా ముందు నాటి మానవ జాతి యొక్కయు, వైదిక (బ్రహ్మ 
యొక్క ఐతిహాసిక మరియు వైజ్ఞానిక రెండు విధముల వర్ణన కలదు. బ్రహ్మ ఎవరు? 
ఎక్కడ ఉండెను? ఎప్పుడు ఉండెను? ఇత్యాది విషయముల సవిస్తార వివేచన కలదు. 
ధృవ స్థానము నియతమయినది. అనగా అచలమయినది. కాని, ఆస్తానముపై నక్షత్రము 
మారుతూ ఉంటుంది. దానిని బట్టియే ఐతిహాసిక సమయము యొక్క సరియెన నిశ్చయము 
అగుచుండును అనునది చాలా చక్కగా వివరించబడినది. ప్రకరణాగతముగ పురాణముల 
1 


ఉత్పత్తి కూడా తెలుపబడినది. ఎన్నో ప్రాచీన ఐతిహాసిక మరియు భౌగోళిక విషయముల 
అపూర్వ గ్రంథము. 

జగద్దురు శబ్దముచే మహా మహిమ మనుష్య రూప బ్రహ్మ యొక్క నిర్దశము 
అయినది. ఆ బ్రహ్మ అగ్ని యొక్క అవతార రూపేణ గ్రంథము నందు వర్ణింపబడినది. 
పండిత మధుసూదన ఓరూ వారి సిద్దాంతానుసారము దేవలోకము యొక్క కో 
(హద్దు) పృధివి పై ప్రాంగ్మేరు (పామేరు) వరకు కలదు. జగద్దురు వైభవ మూల 
నాయకులయిన ఆ సమయమునకు చెందిన బ్రహ్మ యనబడువాని నివాసస్థానము 
వామరుుసముప స్థానము “పుష్కర్‌ అనబడినది. దీనిని ప్రస్తుతము 'బలఖ్‌ బుఖారా” 
అందురు. జగద్గురు వైభవము బ్రహ్మ యొక్క జీవనమునకు చెందిన గ్రంధము. ఆ 
సమయమున ఇంద్ర నామముచే ప్రసిద్ధి చెంది ఉన్న వారు 'వైకుంఠ ఇంద్రుడు” అయి 
ఉండిరి. ఆ ఇంద్రుని తరపున భారతదేశమును శాసించునది అగ్ని ఇంద్రుని ప్రతినిథిగా 
వ్యవహరించు చుండెను. ఇంద్రుడు, అగ్ని మొదలగు వారికి గల పరస్పర సంబంధము 
ఏమి? అన్నది పం. మధుసూదన ఓరూ గారు బ్రహ్మ విజ్ఞానాది (గంధము లందు 
స్పష్టముగా నిరూపించిరి. ఇదియే వేదము యొక్క ముఖ్య రహస్యము అయి ఉన్నది. 
బ్రహ్మ విష్ణువు యొక్కనాఖీ నుండి వెలువదే కమలము నుండి ఉత్పన్నము చెందెను. ఈ 
దృశ్యము ఇప్పటికి కూడా ఆకాశము నందు ప్రత్యక్షముగ దర్శించుటకు అవకాశము 
కలదు ధృవ అనబడు 13,000 సం॥ముల పూర్వము నక్షత్రము లందు కనపబడే స్థితి 
ననుసరించి, దాని పేరు (బ్రహ్మ అయి ఉన్నది. దానిని ప్రస్తుతము 'A lyra' లేదా Vega 
(అభిజిత్‌) తారా అందురు. అదియే (బ్రహ్మ మరియు హంస యొక్క తారగా ఏదయితే 
చెప్పబడుచున్నదో అదియే (బ్రహ్మ యొక్క వాహనము 'హంసిగా పురాణము లందు 
ప్రసిద్ది చెంది యున్నది. ధృవ స్థానములో హంస వాహన బ్రహ్మ విరాజమానమయి 
ఉండిన సమయము ప్రస్తుత జ్యోతిష గణితము ననుసరించి 18,000 సం॥ములు 
గడచి పోయినవి. సరిగా అదే సమయమున మనుష్య దేహధారీ ఒక బ్రహ్మ నామక 
పురుషుడు ప్రాబ్మేరు (పామీరు) సమీపమున గల నేపాలు ఖాట్మాండ్‌ 'కాంతిపురి నామక 


2 


నగరమందు విరాజమానమయి ఉండెను. ఈ బ్రహ్మాజీ సమయమున మానవ జాతి 
'యామి నామముతో ప్రసిద్ది చెందినది. ఈ బ్రహ్మాజీ సమయమునందు ఈ జాతి 
'మణిజా' నామముతో ప్రసిద్ది గాంచినది. ఇది నాలుగు వర్ణములలో సాధ్య (బ్రాహ్మణ), 
మహారాజిక (క్షత్రియ), అభాస్వర (వైశ్య), తుషిత (శూద్ర) విభక్తమయినది. 


దేవతలకు రాజు (అధిపతి) ఇంద్రుడు. వీరు పదునాల్లురు (14) కలరు. అందరి 
కన్నా ప్రథమముగా ఇంద్ర సింహాసనముపై కూర్చొన్న ఇంద్రుని నామము ధర్మము” 
రెండవది ధ్రుఘన, మూడవది సర్వాహరి, నాల్గు ముష్మవాన్‌, అయిదు 'వరూి, ఆరు 
'స్వత్‌రూ” మరియు ఏడవ నామము వైకుంఠ, ఇంద్రుడు, బ్రహ్మాజీ సమయము నందు 
విరాజమానమయి ఉన్నది. బుగ్వేదాది (గ్రంథముల సంగ్రహము ఈ సమయమునందే 
జరిగినది. ఏ సమయమున బ్రహ్మ యొక్క తారా అభిజిత్‌ (A lyra - Vega ) ధృవ 
స్థానముపై కలదో, ఆ సమయమునందు బ్రహ్మ యొక్క ఇచ్చానుసారము వేదముల 
యొక్క సంకలనము జరిగినది. అదియే ఈ జగద్దురు బ్రహ్మకు చెందిన వైభవము 
యొక్క వర్ణన ఈ [గ్రంథము నందు కలదు. 


అధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ఈ ప్రకారముగ ఈశ్వరుని సృష్టి మూడు 
విధములుగ కలదు. ఈ వేద సంకలనము ఆది భౌతిక బ్రహ్మ సమయమునకు చెందినది. 
ఆది దైవిక, అధ్యాత్మిక వేదము అపౌరుషేయమయి ఉన్నది. అనాది అయినది. ఆ 
విషయముల పర్యాలోచన బుషులు, మహర్షులు తమ సమయ మందు గావించిరి. ఈ 
కారణముచే ఈ గ్రంథముల సంకలన కర్త బుషి మహర్షి అవశ్యము అయి ఉండిరి. 
కాని, ఏ అపారుషియ విషయముల వర్ణన ఇందు (ప్రాస్తించు చున్నదో, ఈ కారణముగ 
ఆయన కూడ అపౌరుషేయ అనబడుదురు. పౌరుషేయ, అపౌరుషేయముల నిర్ణయము 
ఈ [గ్రంథము నందు చాలా చక్కగా గావించబడినది. శ్రీ జగద్దురు వైభవ [గ్రంథము 
చదువుట యందు పం.మధుసూదన ఓరూ గారిచే లిభించబడిన “ఇంద్ర విజయము” 
[గ్రంథము ఎంతో ఉపయోగకరమయినది. 


పౌరాణిక సృష్టి ప్రసంగము :- బ్రహ్మ తనతో సమానమయిన విద్వాంసులు సనందన, 
సనక మరియు సనాతన అను వారిని మానస సంకల్ప మాత్రముచే ఉత్సన్నము 
గావించెను. వారు ఏ ప్రకారమయిన ప్రజాసృష్టిని చేయకుండానే (ప్రతిసర్గ రూప మోక్ష 
భావము నందు స్టితులై యుండిరి. ఆకాశము మాదిరిగ శూన్య భావమందు సర్వత్ర 
విచరణశీలురై వ్యాపించి ఉండిరి. వీరు ఈవిధముగ వ్యతీతులయిన మీదట (తదుపరి) 
బ్రహ్మ మరల స్థానాభీమాని సృష్టి నాధక మానవులను ఉత్పన్నము గావించెను. 
స్థానాభిమానుల శక స్థానాభిమాని శబ్దము యొక్క తాత్పర్యము సీమాభావమును 
(సీమాభావమే) నిత్య సత్యమని భావించువారు. ఏవిధముగ ఆప (జలము), భూమి, 
వాయువు, అంతరిక్షము, దిశలు ఇవి అన్నియూ స్థానాభిమాని అయి ఉన్నవో మరియు 
పష స్థల రూపము నందే స్మరణ గావించబడుచున్నదో ఆవిధముగ (వాయు పురాణం 
1 పాదము, 6 అధ్యాయము). 


పైన పేర్కొనబడిన స్థానాభిమానుల వలన కూడ సృష్టి క్రమము ఎప్పుడయితే 
ముందుకు వృద్ధి చెందక ఆగిపోవుచున్నదో అప్పుడు, ఇచ్చుక (ఇచ్చను : కోరికను) 
కలిగిన (బ్రహ్మ తన ముఖము నుండి కొన్ని వేల మంది మిధున ( | పురుష జంటలను 
) ఉత్పన్నము గావించెను. అప్పటి నుంది ఆరంభమయి ఈ కల్పము నందు మిధునముచే 
ఉత్పత్తి క్రమము చెప్పబడుచున్నది. ముఖము నుండి ఉత్సన్నము చెందుటచే అది 
ముఖ్య సర్దముగ చెప్పబడుచున్నది. 

ఎది శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాది శుద్దమై తమ తమ స్వరూపము 
నందు యుండుచున్నదో, పరస్పరము సమ్మిశ్రితము కాదో, ప్రత్యేకము విడిగ పంచ 
రూపము నందు తనకు తానే తన పరిచాయక రూప లక్షణ నిర్శితమయి ఉంటున్నదో, 
అది ప్రధమ సృష్టి యగుచున్నది. ఇదియే మానసీ సృష్టి అనబడుచున్నది. 

తదనంతరము గంధర్వులతో (ప్రారంభమయి పిశాచ యోని పర్యంతము మైధునీ 
సృష్టి అగుచున్నది. ఈ సృష్టికి చెందిన మధ్యగత (బ్రాహ్మణాది మనుష్యులు, పశు, పక్షి 

4 


స్లావర (వృక్షలతాది) మరియు సరీ సృపములు (నేలపై ప్రాకునవి) జంతువులు సహితము 
మొత్తము సృష్టి అయినది. 

కామనల యొక్క సమస్త ఆవిర్భావము ఎక్కడ నుండి జరుగుచున్నదో, అది 
(అక్కడ) అవ్యయ పురుషుని వికసిత రూపము కలదు. ఆ అవ్యయుడు సంపూర్ణ విశ్వమునకు 
మూల ఆత్మయై యుండెను. 

అతి సూక్ష్మ పరమాణు అవస్తా ఏకాకీ అవస్థమై ఉన్నది. త్రస రేణు రూపము 
విశేష అవస్థా. అది భూతములను (జీవులను) భాసింపజేయు అవస్థ. త్రసరేణువును 
యంత్ర సహాయము లేనిదే కంటితో చూడలేము. 


కుమారాగ్ని - చిత్రాగ్ని - పాశుకాగ్ని సహిత దశాక్షర విరాట్‌ సృష్టి :- సర్వ ప్రధమ 
అగ్ని కుమారాగ్నియే అయి ఉన్నది. దీని నుండియే అష్టమూర్తి, చిత్రాగ్ని యొక్క ఉత్పత్తి 
జరిగినది. అయిదు పాశములతో బంధింపబడియున్న పశుభావాపన్న జీవులందు 
ప్రవిష్టమయి, ఏ పాశుకాగ్ని కలదో దాని పేరు వైశ్వానరమయి ఉన్నది. ఈ ప్రకారము 
ఎనిమిది చిత్రాగ్నికి చెందిన రూపములు, తొమ్మిదవ కుమారాగ్చి, వీనితో కలిసి దశమ 
వైశ్వానరాగ్ని మొత్తము విరాట్‌ రూపము అయి ఉన్నది. వీని యందు ఒక కుమారాగ్ని 
ఎనిమిది చిత్రాగ్నులు, ఒక వాశుకాగ్ని ఈవిధముగ దశాక్షర విరాట్‌ సృష్టి అగుచున్నది. 


బ్రహ్మ వితాన రూప పంచమ ధర్మ సృష్టి :- ఆచరణము నందు ధారణ గావించబడి 
ఉన్న ధర్మము స్వరూప సత్తా యొక్క సంరక్షణము చేయుచుండును. 


నాలుగు వీర్యములను (ధర్మములను) నియంత్రించు చతుర్వర్ణత :- బ్రహ్మణత్వము 
జ్ఞానమయము, స్వతః స్వస్థచిత్తము సౌమ్యము; శాంత ఆనందములు దాని యందు 
సదా ఉదితమయి యుండుచుండును. క్షత్ర వీర్యము క్రియాశీలత, ఉత్సాహమయ, 
సమృద్ది రూప ఆనందమును ఉదయింపజేయు స్వరూపము కలదై యున్నది. శ్రీ అనగా 
లక్షీమయ వీర్యముతో పరిపూర్ణమయినది వైశ్య వీర్యము. 


ర్‌ 


శాంత బ్రహ్మ వీర్యము విశ్వమునకు హితకారకమయినది. బ్రాహ్మణునితో పాటు 
అయిదుగురు దేవతలు నివసించు చుందురు. వారు అగ్ని, సోమ, సవితా, బృహస్పతి 
మరియు సరస్వతి. 

ఏ దెవత అందరు దేవతల కంటె శ్రెష్టమయి సర్వోపరి విరాజమానమయి 
ఉన్నదో మరియు ఏ దేవత కర్మరతమయి ఉన్న బ్రహ్మకు ముందు ఇరువురు (2) 
నడుచు చుందురో అనగా (బ్రహ్మ యొక్క శాసనమునందు ఉండుచుందురో, ఆ దేవతలు 
లేకుండా విశ్వము నందు ఏ థామము (ప్రకాశించదు. కాని, స్తూల భావము నందు ఆ 
దేవగణము ద్యులోకమునందు గాని మరియు ఈ వార్చివ సంసారము నందు గాని 
యుందరు. పరోక్షభావమే దేవతల యొక్క లక్షణమయి ఉన్నది. గొపర శృతి 
వచనానుసారము బ్రహ్మ యొక్క జన్మ పుష్కర పురము నందు అయినది. ఆ పుష్కరము 
జంబూనదీ సమీపమున కలదు. దానిని విధర్ములు “'బుఖారా' అను పేరును ఇచ్చిరి. 
పుష్మర శబ్దము యొక్క అర్దము అసురుల పురములను విదీర్ణము గావించునది అని 
తెల్పబడినది. ఆద్య బ్రహ్మ (మొదటి బ్రహ్మ) యొక్క జన్మ మరియు గృహము (నివాసము) 
కూడ పుష్మర మందే నిర్దెశింపబడినది. ఆయన సంపూర్ణ విద్యలకు ఆధారభూతమయిన 
బ్రహ్మవిద్య యొక్క ఉపదెశము తన జ్యేష్ట పుత్రుడయిన '“అధర్వాకు యిచ్చి యుండెను. 
ఆ విద్యను అధర్వా 'అంగిరాకు ఉపదేశము గావించెను. “అంగిరా” బ్రహ్మవిద్యను తత్త్వ 
భావముతో (గహించగలిగే 'భారద్వాజునకు ఇచ్చెను. ఈ పర - అవర తత్త్వ గర్భిత 
బ్రహ్మవిద్యా పరంపరకు మూలము ఆది బ్రహ్మయే అయి ఉండెను. 


కాంతిమతీ నామక పురమునందు బ్రహ్మ యొక్క శాసన సభా :- (బ్రహ్మకు చెందిన 
ప్రాగ్టోతిష పుర నామక మహానగరము యొక్క అంతర్గత మందు కాంతిమతీ నామముగల 
స్థలము నందు తాత్సర్యానునారము (వరాహ పురాణము అ. 75) దేనినయితే 'మనోవతీ' 
యనెడి వారో దాని యందు సర్వ ప్రధమముగ బ్రహ్మ ఒక థర్మ సంస్థ గావించి దానిని 
అందరు లోకపాలురుతో నియమ బద్దము గావించెను. దాని యందు ధర్మ చర్చ అయిన 
తరువాత నిశ్చిత వ్యవస్థను బ్రహ్మ స్వయముగా ఆదేశించు చుండెను. 


6 


రాజ భావము భోజము మరియు మహాబోజము అనబడు ఈ రెండు 
రూపములందు విభక్తము చెందినది. ఎవరయితే చక్రవర్తి అయి అనగా చక్రముతో 
సమానముగ పృధివిపై శాసనము చేయుదురో, వారిని సార్వభౌమ సమ్రాట్‌ అందురు. 
స్వరాట్‌ పదము ఇంద్ర మరియు మహేంద్ర ఈ రెండు రూపము లందు విభక్తమయినది. 
విరాట్‌ పదము బ్రహ్మ మరియు విష్ణువు కొరకు నియతమయి రెండుగా విభజింపబడినది. 


[గ్రంథకర్త పం. మధుసూదన ఓరూ గారు దేవాసుర ఖ్యాతి, మాధవ ఖ్యాతి, 
రాఘవ ఖ్యాతి, పౌరువ ఖ్యాతి మరియు అబుమ ఖ్యాతి నామక అయిదు (5) ఖ్యాతి 
(గ్రంథములను లిఫీంచియుందిరి. 


(తిలోకములకు ఆరాధనీయమయిన సర్వజగద్దురు ఈ బ్రహ్మ చరణము లందు 
ఇంద్ర, మహేంద్రాది స్వరాట్‌ కూడ శిరము ఉంచి ప్రణామము చేయు చుందురు. 


ఏ దేవతా, అసుర, ఇంద్ర, మహేంద్రాది అనేక మంది సమ్రాట్‌ చరణ వందన 
గావించు చుందురో, ఎందుచేతననగా ఇంద్రాదులను స్వరాట్‌ అని పిలిచెదరు. అటువంటి 
స్వరాట్‌లను కూడ వారి అధికృత స్థానముల నుండి విచ్యుతిగావించే అటువంటి సర్వతంత్ర 
స్వతంత్ర ఆ బ్రహ్మతో ఎవరు వ్యతిరేకించి ప్రతిస్పర్ద గావించ గలుగుదురు? - అనగా 
ఉండరు. లేరు అని తాత్పర్యము. 


జీవ మరియు ఈశ్వర సంబంధ భేదముతో అధ్యాత్మిక బ్రహ్మ భేదము :- బ్రహ్మ 
అందరకూ స్వామి అయి, సృష్టి రచనాప్రసంగము నందు ఆరు ప్రకారములుగ విభక్తము 
చెందెను. జీవ, ఈశ్వర భేదముతో అధ్యాత్మిక (బ్రహ్మకు రెండు భేదములు. దేవతా 
స్వరూప దివ్య బ్రహ్మకు రెండు భేదములు మరియు నర రూప (బ్రహ్మకు రెండు భేదములు. 
ఇవి అన్నియూ సమాన రూపముతో సమ్మిలీత భావముచే మొత్తము విశ్వ సృష్టి నంతటినీ 
చేయుచున్నవి. 


అక్ష్మధ్రువ మరియు తారాధ్రువ భేదముచే ఆదిదైవిక బ్రహ్మకు రెండు భేదములు. 
వాని యందు అక్షధువ పృథ్వీధృవముల మధ్యమందు నివసించు చుండును. 


పరమేష్టీ మండలము అనగా జనల లోకముతో సంబద్దమయిన సముద్రము 
(క్తీర సాగరము నందు) గతిమానమయిన నాగరాజు బుషి కథనానుసారము మండలాకార 
సూర్యునికి ఇరవై ఎనిమిది పరావర్తన స్వరూప ఆవృత్తి యగుచున్నది. ఇదియే సూర్యుని 
యొక్క నక్షత భోగముగా చెప్పబడుచున్నది. 

నారద బుషి ద్వారా సర్వ ప్రధమ అన్వేషణ ద్వారా ప్రాదుర్భూతమయిన సరస్వాన్‌ 
సముద్ర క్షీర సాగరమునందు నాగరాజు యొక్క నివాసము కలదు. అనంత నాగ 
నామముతో అది ఖ్యాతి (ప్రసిద్ది) చెందినది. దాని స్వరూపము వాయుమయము. ఆ 
నాగరాజుపై విష్ణువు కలడు. ట్ర్‌ సూర్యుడే విష్ణువు అయి ఉన్నాడు. (ద్వాదశాదిత్యు 
లందు విష్ణువు యొక్క గణన కూడ కలదు. నారాయణుని ధ్యానము సూర్యమండల 
మధ్యమందు గావింపవచ్చును. ) 


ఆ విష్ణు స్మంభము యజ్ఞ స్వరూపము అయి ఉన్నది. అనగా యజ్ఞము యొక్క 
మూలాధారము స్వయముగ యజ్ఞ రూపమే అయి ఉన్నది. 'విష్ణుర్పెయజ్ఞః. ఈయనయే 
సూర్యుడు, నారాయణుడు, సర్వ సమర్హుడు. విష్ణువు నాభియందు ఏ కమలము కలదో 
అది భూమండల రూపము అయి ఉన్నది. ఆ పద్మము నందు సుషుమ్నా (ఇడా మరియు 
పింగలా) యందు మధ్యమందు ఉండే నాడీ ఏదయితే ఉన్నదో అది సూర్యుని విశేష 
కిరణము లందు ఒకటి అయి ఉన్నది. అన్ని దిశల యందు ఈ పృథివీ రూప కమలము 
లేదా పద్మము యొక్క దళములు వికసించి యున్నవి. 


పృథివీ మధ్యస్థ గర్భమందు ఏ భూమి యొక్క సూత్రము (ఇరుసు) ఉన్నదో, 
దానిని అక్షము అందురు. అది అగ్ని, అనగా పార్టివ అగ్ని భూమధ్య అక్షముపై ఉంటూ 
సర్వ వ్యాపకము అగుచున్నది. అది అక్ష నామముతో పిలువబడుచున్నది. అచ్చటనే 


బ్రహ్మ ప్రతిష్టితుడయి యుండు చుండును. సుమేరు నందు ఆ అక్షము యొక్క 
ప్రాదుర్భావము అగుచూ ఆకాశీయ ధృవ బిందువుతో సంబద్దము లేదా సంసక్తము 
కలిగియున్నది. 


విధముగా యివ్వబడినది అనగా - సర్వ యజ్ఞ రూప (పకియ యందు పృధివియె ఖద 
అయి ఉన్నది. మూడు అగ్నులు ఆహవనీయ, గార్హప్రత్య, పార్టివాగ్ని పేరులతో 
పిలువబదడుచున్నవి. ఆహవనీయ అగ్నిని సామశ్చ్ళతి ద్వారా సూర్య మండలము నుండి 
ఆహ్వానించ వచ్చును. అందుచే ఆ అగ్ని ఆహవనీయ అనబడుచున్నది. సర్జనాత్మక 
యజ్ఞ ఆహుతి ఈ ఆహవనీయ మధ్య మందు యివ్వబడుచున్నది. యజ్ఞము యొక్క 
ఉచ్చిష్ట అంశముతో అనగా అగ్ని ద్వారా అస్వీకృతమయి ఇటు అటు పడిన అవశిష్ట 
అంశముతో పృధివీ గర్భమునందు అనంత ప్రకారములయిన సృష్టి రాత్రి పగలు 
అగుచున్నది. యజ్షోచ్చిష్టమే ఇందుకు కారణము అగుచున్నది. 


యజ్ఞము. నందు. వేదీ: పై అగ్ని స్తాపన చేయబడుచున్నది. ఆ క్రమము ఏ 
క్త థి 


ఈ ఆహవనీయ అగ్నికి పశ్చిమ భాగమునందు గార్హప్రత్య నామక అగ్ని కలదు. 
రాత్రి ఆరంభము నందు ఆ అగ్ని నాలుగు వైపులా ప్రకాశించుచూ (మండుచూ) 
కనపడగలదు. దిగంత భాగములందు తదనంతరము గ్రహ - నక్షత్రములతో సంబద్దము 
కలిగి ఉన్నది. శుష్క (ఎండిన) కాష్ట్రము లందు (పుల్లలు - కొయ్యలు) దాగి ఉన్న అగ్ని 
మరితనముచి మండుచున్నది. డిసీస్‌ పార్టివాగ్ని అందురు. ఇది ఆహవనీయము కన్నా 
భిన్నము అయినది. ఇవియే గాక పృథివీ అతతరాళము నందు అక్షాగ్నిచే బహిర్ఫూతమయిన 
ఆ పార్టివ అగ్ని ఏదయితే కలదో, అది ధివ్వాగ్ని అనబడుచున్నది. పృధివికి చెందిన ఆత్మ 
అక్షాగ్ని కాగా, ఈ ధిష్ట్ర అగ్ని అక్షము నుండి బహిర్ఫ్భూతమయిన కారణముచే 
అనాత్మయము అయి ఉన్నది. ఈ సంసారము నందు ఎన్ని రకముల రోగ రూప 
వికారములు కలవో, అవి అన్నియూ ధివ్వాగ్ని నుండి ఉత్పన్నము కెలదేన వటుని 
నివారణ కొరకై అక్షాగ్ని రూప అమృతాగ్ని నుండి సముద్భూతమయిన నూట ఏడు 
(107) బెషధముల సంకేతము కలదు. 


ఆహావనీయ, గార్హపత్య, పార్టివ - ఈ మూడు అగ్నుల కంటె వేరుగా = నిత్య 
జ్యోతి స్వరూపమయిన మరియొక అగ్ని సదా దీప్త మానమగుచున్నది. (అది 
విశుద్ధజ్ఞానాగ్నియై ఉన్నది) అది బ్రహ్మలోకముతో పరిసేవితమయి అన్నింటికీ మూల 
ఆత్మ అయి ఉన్నది. పృధివీ సంబంధ మొత్తము వేదము ఆ నిత్య అగ్ని నుండియే 
ప్రాదుర్భవించు చున్నది. 

ఈ పృధివిపై ప్రతిష్టిత మయిన మొత్తము జగత్తు ఈ (బ్రహ్మోగ్ని యొక్క వికసిత 
రూపమయి ఉన్నది. ఆ బ్రహ్మయే వేద - ధర్మ - ప్రజా మరియు లోకములనబడు ఈ 
నాలుగు రూపములందు సృష్టి నంతటినీ ఎల్లప్పుడూ సరన గావించు చుండును. 
(చేయుచుండును) 


స్వర్గీయ ధృవ అంతరాళమునందు ఉండే తారా (నక్షత్ర) రూప ధృవ ప్రదేశము :- 
ప్రాచీన యుగము నందు వేద విజ్ఞాన వేత్తలు ఏ వైజ్ఞానిక అర్ధములను (తత్వములను) 
అవగాహన చేసుకొని, దర్శించిరో, వానిని చిరకాలము వరకు స్థిరత కొరకై తారా 
సమూహము నందు ఆ తత్వములను వ్యవస్టితము గావించిరి. ఆది భౌతిక మానవ 
(బ్రహ్మకు బుత్విక్‌ రూప బ్రహ్మా వరణ స్థాపన యొక్క కృత్రిమతా :- ఇక్కడ కృత్రిమము 
అనగా తాత్సర్యము మానవ కృతిచే అని. 


సోమయాగము నందు యజ్ఞమునకు చెందిన సముచిత విధానముతో అగ్ని 
యందు హవనము గావించే హవిష్య పదార్ధము శీఘ్రమే ధర్మ - లోక, మరియు దివ్య 
శరీర సంపాదనము ఏ ప్రకారము గావించు చున్నదో ఆ విషయము, (గంథకారులు 
ఏమనుచులడిరనగా నను “యజ్ఞ మధుసూదని నామక నా యజ్ఞ విద్యా పరిచాయక 
[గ్రంథము నందు పూర్ణముగా ప్రదర్శించి యుంటిని అని. 


ప్రాజ్మేరు (పామీరు) నందు ఉందే ఆది కవి బ్రహ్మ ప్రకృతి సిద్ధ స్వయం 
ప్రాదుర్భూతమయ్యాను. 


10 


నర రూప బ్రహ్మ సుమేరు రూప పద్మము నందు స్టితమై అష్ట దిక్సాల రూప దేవులను 
శాసించు చుండెను. పృధివికి చెందిన అంతరాళ అక్షాగ్ని రూప (బ్రహ్మ నరరూప (బ్రహ్మ 
యొక్క (ప్రాణ ప్రదాయక మయ్యెను. అనగా అక్షాగ్ని నుండి నరబవ్మా 
ప్రాదుర్భూతమయ్యెను. 
దివ్యబ్రహ్మ యొక్క నరబ్రహ్మ రూప అవతారము :- 

దివ్య తేజము మానవ శరీరము నందు (ప్రవేశించుట అవతారముగ 
చెప్పబడుచున్నది. దేవతా సంబంధమయిన తేజము ఒకప్పుడు గర్భ అవస్థయందు, 


ఒకసారి జన్మ కాలమునందు, లేదా ఒకప్పుడు జన్మము అయి పోయిన అనంతరము 
కూడ శరీరమందు ఆవిష్టమయి (ఆవహించి) యుండును. 


దేవతల యందు ఒక దేవత బ్రహ్మ వీర్యము కలిగి ఉన్నది. ఒక దేవత క్షత్రవీర్యము 
కలిగి ఉన్నది. వాని యందు కూడ ప్రత్యేక వ్యక్తి యందు అన్యాన్య (భిన్నమయిన) 
ప్రకారములయిన శక్తులు లక్షితమయి ఉంటాయి. ఒకటి మరొక దాని నుండి అన్యధా 
(ఇతర) భావము నందు సత్తాను గ్రహించు చున్నది. 


మహాపురుషులు ఉత్పత్తికి కారణమయిన (బ్రహ్మ తేజము లేదా క్షత్ర తేజము 
రెండింటి యందు ఏదో ఒకటి మొదటి నుండియు ఆత్మ యందు అతి మాత్రముగా 
(హెచ్చుగా) నివిష్టమయి (ప్రవేశించి) ఉండుట వలన అప్పుడు తాను మహాపురుషుడగును. 

-: ఐతిహాసిక సృష్టి విభాగము :- 
సూర్యుని పరీక్షించుటకు బ్రహ్మ యొక్క విధానము (ప్రకారము):- మొత్తము విశ్వము 
నందలి ప్రాణులు అన్నిటి యొక్క ధనము (ఖజానా) సూర్యుడు అని (బ్రహ్మ అనుభవించెను. 
బాహ్య అఖిల (సమస్త) విశ్వము నందలి (ప్రాణుల యొక్క ఆవిర్భావము సూర్య స్థానము 
నుండియే అగుచున్నది. జగత్‌ నందు అధ్యాత్మభావమున ఆ సూర్యుడు ఉండుట లేదా? 
నిశ్చయముగ (ప్రాణుల యొక్క ధనము సూర్యుని అధికారము నందు కలదు. కావున, 
11 


సూర్యుడు సర్వథా ఆరాధనీయము. ఆయనను ఆరాధన గావించుట ఉచితము అయి 
ఉన్నది. 


అమృతానందమయ బ్రహ్మయే అన్ని బ్రహ్మాందములకు మూలాధారము. 
ఈవిషయము బ్రహ్మ ద్వారా వేద రూపమునందు రచింపబడినది. అనగా ఇదియే సృష్టి 
మూలము. ఈ తత్త జ్ఞానమును కలిగించే తాత్త్విక (గంథమునకు వేదనామము 
యివ్వబడినది. 


సూర్యమండలము (లోకము) నందు దేవతల యొక్క సంచరణము ఏ ప్రకారము 
అగుచున్నదో, ఆవిధముగా సూర్యునిచే అనుప్రాణిత ఆ దేవతలకు ఈ జగత్తు నందు ఏ 
(ప్రకారము వికాసము జరుగుచున్నదో, మరియు ఏ ప్రకారము ఈ దేవతలకు అమృతమయ 
(బ్రహ్మ యొక్క ఆశ్రయము ప్రాప్తించుచున్నదో. ఈ సంపూర్ణ విజ్ఞానమును బ్రహ్మ వదము 
లందు సంకలితము గావించెను. బ్రహ్మ ఈ ప్రకారము నాలుగు లక్షల మంత్రములను 
ఒక చోట కూర్చి అనగా గ్రంథనము గావించి వేద గ్రంథమును నిర్మించెను. వైకుంఠ 
నామక దేవేంద్రుని ఆజ్ఞచే సురక్షితము గావించబడిన, ఆ శ్లోకములు మరియు గాథలు 
నేడు మనకు ప్రాప్తించుచున్నవి. స్వర్షశాసక దేవేంద్రుని ద్వారా సంగృహీతమయిన 
వేదముల (విల్మ) నార రూప ప్రకృతి వేద గ్రంథము. 


మంత్రముల విషయ విభాగము - అశ్వినీ కుమారుల జీవన చరితకు సంబంధించి 
(బుక్‌వేదము) రెండు మంత్రములు మూలసహితముగ వివరింపబడినవి. 


ప్రథమ మంత్రము హిమేనాగ్ని యొక్క అర్థము. హే అశ్వినీ కుమారులారా! 
అసురుల ద్వారా అత్రి మహర్షి కారాగారమునందు తలక్రిందులు గావించబడి, క్రింద 
తుషాగ్నిని మండించి ఆ దీప్త అగ్నిచే ఆయనను (అత్రి) దగ్ధము గావించుచున్నపుడు 
తమరే ఆ కష్ట నివారణమును గావించిరి మరియు దాహదగ్గ (దగ్గము, ఇక్కడ దేహ 
అంటే ద+ఇహ = ఇహాన్ని ద అంటే ఇచ్చేది. దీన్ని దగ్గము ఘట అంటే దక్కేది 


12 


పరము). అర్థ (సగము) మూర్చిత ఆ అత్రి మహార్షికి, పితృలోకమునకు చెందిన ఊర 
దేనియందు కలదో, అటువంటి బలాధానము గావించి తత్మాలము పుష్టిని చేకూర్చే 
క్షీరదానము గావించిరి. ఆ ఘోర అంధకార మయ కారాగార మందు తమరు శిష్య 
గణములందరి సహితముగ క్రిందికి ముఖముతో పై నుంచి వ్రేలాడుతున్న బుషి అత్రిని 
ఆ ఘోర కష్టము నుండి సుఖ పూర్వకముగ ఉద్దరించిరి. మరియు ఆ అత్రిని తమరు 
ఇరువురు (అశ్వినీ కుమారులు) సకుశలముగ ఇంటికి చేర్చిరి - ఇది మంత్ర భావము. 


రెండవ మంత్రము నందు కూడ పైన పేర్కొనబడిన అర్థమే మరొక విధముగ 
చెప్పబడినది. రాహువు ద్వారా గ్రసితమయిన సూర్యుని విడిపించిన కారణముగ అత్రి 
పంచమ నిషాదగణ సహితము నాలుగు వర్ణములు ఏవయితే పంచజనమని 
చెప్పబడుచున్నవో, అవి అన్నియూ పూజ దియామయినవి. కొవున. మంత్రము నందు 
అ(త్రికు “పాంచజన్య” అని చెప్పబడినది. 


సూర్యుని రాహుగ్రస్తము నుండి విడిపించిన కారణముగ అసురులు అత్రి మహర్షిని 
బంధించి కారాగారము నందు ఉంచిరి. అశ్వినీ కుమారులు అసురులను, అసుర 
మాయలను విధ్వంసము గావించి అత్రి మహర్షిని విడిపించిరి. 
యజ్ఞము యొక్క స్వరూపము - యజ్ఞ సాధన - యజ్ఞ ఫలము మొదలగు యజ్ఞ 
సంబంధ విషయములు: - 

నాలుగు వేదములు ఏ యజ్ఞము యొక్క కొమ్ములు అయి ఉన్నవో, సుమని 
దేని పాదములు అయి ఉందెనో, ప్రవర్యము (సోమయాగాంగ అనుష్టానము) మరియు 
(బ్రహ్మాదనము ఎ రెండు మస్తకములు అయి ఉన్నవో, వేదముతో పాటు ఛందస్సు దని 
హస్తము అయిఉన్నదో, మూడు స్లానములతో అది బద్దమయి ఉన్నది. మంత్ర భాగముచే, 
నియమ (ప్రతిపాదక కల్పశాస్తముచే మరియు వేదములకు చెందిన వాని వాని 
విజ్ఞానార్థములను ద్యోతకము గావించు బ్రాహ్మణ (గంధములబచే యజ్ఞము యొక్క 


13 


స్వరూపము కలదు. (ఇక్కడ స్పష్టమగునది ఏమనగా నాలుగు వేదములు, మూడు 

సవనములు, ప్రవర - బ్రహ్మాదనములు, సప్త ఛంద జ్ఞానము, మంత్రముల యొక్క 
స్వరతః - వర్ణతః ఉచిత ప్రయోగము, యజ్ఞ నియామక కల్ప శాస్త్రము యొక్క 
పరిచయము మరియు ఆయా వెదములు, ఆయా బ్రాహ్మణగ్రంథములకు చెందిన విజ్ఞాన 
భావ సంబంధ పూర్ణ జ్ఞానము కలిగిన మీదనే (తదుపరియే), ఆచార్య యజ్ఞ స్వరూపము 
యొక్క పూర్ణతను పొందవచ్చును. అటువంటి యజ్ఞమే ఫలదాయకము అగుచున్నది. 


ఆధ్యాత్మిక, ఆది దైవిక - ఆది భౌతిక ఈ మూడు రూపములందు విభక్తమయిన 
విజ్ఞాన విషయము- మనుష్యుల మానసిక విచారణ దేవతలకు తెలుసును. మంత్రాత్మక 
శతపథ బ్రాహ్మణ వచన తాత్పర్యము ఏమనగా, మనుష్యుడు మనసుచే దేనిని 
సంకల్పించునో అది వాయువు దగ్గరకు చేరును. వాయువు దానిని దేవతలకు 
తెలియజేయును. (ఏవిధముగా అనగా మనుష్యుని మనసు ఏవిధంగా ఉంటే ఆవిధముగా). 


లోక ఘటనా మరియు విజ్ఞానము యొక్క సముచ్చయము ఫా ప్రాణ రూప వైజ్ఞానిక 
దేవతా గణము సూర్యాగ్నితో సంబంధము కలిగి మండలమునకు లోపల మరియు 
బయట అగ్నికి ముందు ముందు సంచరించుచుందురు. 


లోకవృత్త -ా విజ్ఞాన మరియు యజ్ఞముల సముచ్చయము - హేమాద్రి వ్రత ప్రమాణము 
- హిమవాన్‌, హేమకూట, నిషధ, మేరు, రోహిత, మాల్యవాన్‌, సూర్యకాంతి. ఇవి 
హిమాలయముల విభాగముగ తెల్పబడినవి. 


పృథివీ - అంతరిక్ష - సూర్య లోకముల త్రిలోకీవ్యవస్థ భూమిపై కూడ కలదు. 
(ఉండెడిది). పామీరుకు ఉత్తరముగ నాక దేశము. దానికి ఉత్తరమున గల అమరావతి 
స్వర్గము అని చెప్పబడినది. మధ్య అంతరిక్ష స్తానము హిమాలయములు. క్రింద దక్షిణమున 
కిందికి భారతదేశము. క్రింద దక్షిణమునకు చెందిన భారతీయులు పూర్వ కాలమునందు 
అమరావతి వెళ్ళుచుండెడివారు. దశరథుడు, అర్జునుడు, వాండవాదులు క్రింద ఉన్న 


14 


భూమి నుండి హిమాలయములకు చేరుకొనిరి. వానిని దాటి పామేరునకు ఉత్తరమున 
నాక దేశములోనికి వెళ్ళి, అక్కడ నుండి స్వర్గమునకు చెందిన అమరావతికి చేరుకొను 
చుండెడివారు. 


విజ్ఞాన భావము యొక్క సృష్టికరణము - జీవాత్మా ఎప్పుడు శరీరము నుండి 
ఉత్మమణము చెందునో (వెళ్ళిపోవునో) అప్పుడు రెండు మార్గములు తెల్పబడినవి. 
ఒకటి పితృయానము, మరొకటి దేవయానము. విధిపూర్వకముగ యజ్ఞమును గావించు 
సత్య నిష్టులయిన వారి ఆత్మ దేవయాన మార్గము నుండి పైకి వెళ్ళుచో దాని వైజ్ఞానిక 
నిదర్శనము మంత్రము నందు ఇవ్వబడినది. ఏమనగా పైకి వెళ్ళి అది అగ్ని నుండి 
వేరయి (విడిపోయి) వాయువులోనికి వచ్చు చున్నది. మరల ఇంకనూ పైకి వెళ్ళీ 
ఆదిత్యునందు చేరగా దానికి విద్యుత్తు యొక్క సహకారము లభించు చున్నది. ఆ 
విద్యుత్తు యొక్క సహాయముతో అది బ్రహ్మ మార్గము లోనికి చేరిపోయి, బ్రహ్మలో 
లీనము అగుచున్నది. దానినే “నసపునరావర్తతే” అందురు. 


బ్రహ్మ - విద్యా - వేద శబ్దముల ఏకారత మరియు అనేకార్దతా - 

వేదము యొక్క స్వరూప వివరణ “శుక్ల త్రిసత్య” నామక అన్యగ్రంథము నందు 
విస్తారముగ నిరూపించబడినది. మానవ బ్రహ్మ ద్వారా ప్రణీత మయిన వేద గ్రంథమునకు 
కూడ పౌరుషేయ - అపౌరుషేయ వ్యవస్థా. బ్రహ్మ భావమును సాక్షాత్తు అనుభవించి 
మనుష్యుడు కూడ బ్రహ్మమయము గావచ్చును. 
అన్య ప్రకారముగ పౌరుషేయ - అపౌరుషేయముల విచారణ:- 

వాక్‌ పరా - పశ్యంత - మధ్యమా - వైఖరీ అని నాలుగు విధములుగ 
నిరూపించబడినది. వానిలో సర్వ ప్రథమ “పరా” నిత్య అపౌరుషేయ అమృతాత్మికా వాక్‌ 
అయిఉన్నది. 


15 


నాద రూపమునందు వ్యాపించి ఉన్న అవ్యక్త వాణీపై ఆధారపడియే వ్యక్తి వాణి 
ఉద్భవించు చున్నది. అవ్యక్తము యొక్క వ్యక్తీకరణమే వ్యాకరణము అని చెప్పబడినది. 
ఒక్కొక్కనాదముతో సంబద్ధమయిన తద్రూప వాక్‌ మూలాధారము నుండి లేచి విరాజిల్లుచు 
“పరా” నామముతో తెల్పబడుచున్నది. నాదము అతి సూక్ష్మభావము నందు ఉండునది. 
దానిని నిరూపించుట అతి కఠినము. నిత్యాపరా నుండి ముందుకు వికసించే అనిత్రమయీ 
“పశ్యంతి అనబడుచున్నది. అది హృదయమునందు ఉద్భవించునది. దీని దర్శనము 
కేవలము యోగియే సమాధి భావము నందు పొందగలుగును. ఆ పశ్యంతయె బుద్దియే 
భావము లోనికి వెళ్ళీ మాట్లాడే ఇచ్చాదశలోనికి వస్తుంది. అప్పుడు 'మధ్యమావక్‌' 
పేరుతో పిలువబడుచున్నది. తదనంతరము అదియే ఎప్పుడు ముఖము లోనికి వస్తుందో, 
అప్పుడు తాల ఓష్టముల (దంతాలు - దవడలు మొదలగు వాని) వ్యాపారముతో 
బయటకు వచ్చే 'వైఖరీ వాణీ” అని చెప్పబడుచున్నది. 


పరావాక్‌ అపౌరుషేయో (ఈశ్వరీయము) అయి ఉన్నది. అది (తిలోకము లందు 
వ్యాపించి ఉండునది. అది ఈశ్వరుడు అనబడే అమృతమయీ పురుషునందు అమృతమయ 
నిత్య స్వరూపముతో విరాజమానమయి సదా ఉంటూ ఉంటుంది. దీనికి అన్యమయిన 
మూడు వాక్కుల కక్షలు (విభాగములు) పురుష ప్రయత్న సాపెక్షములయినవి. కావున, 
అవి మూడును మానవ కృతము, పౌరుషేయమని ఈ లోకము నందు చెప్పబడుచున్నది. 


మనస్సు కాయాన్చ్‌త (శరీరము నందుందే) అగ్నిపై ఆవరాతము 
కలుగజేయుచున్నది. అగ్ని జాగరణముతో పాటు నాభిన్గానము నుండి లేపబడిన వాయువు, 
ఏదయితే శరీరాగ్నితో సంఘర్షణ చెంది మేల్మొన్నదో, అది (ప్రవాహిత మగుచూ ఉరః 
స్థల (వక్షస్థలము), కంఠము, మరియు మస్తకము (శిరస్సు) వరకూ సంచరణ చెందుతూ 
ఉన్నది. 


ఆత్మ పైేరణచే మనసు నందు జాగ్భృతమయిన ఇచ్చాశక్తికి వళీభూతమై ఏ 


వాయు సంబంధీ (ప్రయత్నము కలదో, అది పురుషునిదే అయి ఉన్నది. అది ముఖము 
16 


నందు కావచ్చును లేదా మొత్తము శరీరము నందు లోపల అంతటా కావచ్చును. ఆ వర్ణ 
రూప తరంగ భావము శ్రోత్రముపైకి వచ్చు చున్నది. కావున ప్రజ్ఞా రూపాది (బుద్ధి) శబ్ద 
రూప ధారణ గావించి ఉన్నది. కాని పురుష ప్రయత్న సాధ్యమయి అది మానవుని 
ద్వారానే (ప్రకటీతమగుచున్నది. 
అధ ప్రజా సృష్టి 

మనుష్య శరీరధారీ బ్రహ్మ అనుసంధానాత్మక సమాధిభావముచే మొట్టమొదట 
సూర్యుని అస్వీక్షణ గావించగా, (బ్రహ్మ సూర్యుని మయూఖ కిరణములను మూడు 
రూపములందు విభక్తమగుచూ ఎంతో గూఢతతో దర్శించెను. (బ్రహ్మ దర్శించినది 
కొన్ని కిరణములు జ్యోతిని ఇచ్చునవి కొన్ని గౌ (విద్యుత్‌ శక్తి ని ఇచ్చునవి కాగా కొన్ని 
కిరణములు ఆయువుతో సంబంధము కలిగి ఉన్నవి ( జ్యోతి - గౌ - ఆయు). జ్యోతి 
రూప మయూఖములు (కిరణములు) నుండి బుషిగణము, పితృగణము, దేవగణము, 
మనుష్య గణము, గంధర్వ గణముల యొక్క వికాసము అగుచున్నది. ఈ మయూఖ 
విజ్ఞానమును బ్రహ్మ చూసి, అవధానము లోనికి తీసుకొనెను. ఆ అయిదు గణములు 
జ్యోతిర్మయ మయూఖములతో సంబంధము కలిగి ఉన్నవి. 
దశభాగములందు విభక్తమయిన బుషి నికాయముల (పరిషత్‌) కు క్షర సృష్టి ప్రక్రియ 
యందు ప్రధాన ఉత్పాదకత :- 

బుషులు అనంత ప్రకారములయిననూ, వారిలో నుంది పన్నందు మంది బుషులు 
వేదమునందు ప్రసిద్దముగ వినబడుచుండిరి. వారు - భృగు, అంగిరా, అగస్త్య, మరీచి, 
అత్రి, క్రతు, దక్ష పులాహ, పులస్య, విశ్వకర్మా వశిష్ట మరియు విశ్వామిత్ర. వీరు 
అందరూ సృష్టి రచన గావించుట యందు సమర్ధులుగా భావించబడిరి. 


17 


బుషి మొదలగువారి (బుషిత్వ) రూప స్వరూప పరిక్షార్థ నిర్మిత బ్రహ్మ పరిషదుల 
భేదము, ముఖ్య బ్రహ్మాతిరిక్త అవర - బ్రహ్మల యొక్క స్థానము 

భారత సంబంధీ (బ్రహ్మ పరిషదులు బాల్తీక (బుఖారా), పుష్కర (ఆది పుష్కర), 
బ్రహ్మావర్త, యవన (ప్రాంత, పొలహఖండ మరియు సరస్వతీ తటముల మీద యుండెడివి. 


బుషుల యొక్క బుషిత్వ ప్రాప్తి కొరకై పరీక్ష (పరీక్షించే యోగ్యతా భావించబడినది 
- వారు బృహస్పతి, గోతము, కణ్వపూర్వాః అను వారితో తాత్పర్యము (ప్రాధమిక 
మయినది. తదనంతరము పది మంది ప్రచేతాగణములు, నారద, పర్వతాది అనంత 
బుషులు పరీక్ష (బ్రహ్మ గావించు చుండెను. 


మూడు రూపములందు విభక్తమయిన అగ్ని మరియు రెండు రూపములందు విభక్తమయిన 
సోమములకు లోకపాల రూప దేవభావము నందు ప్రతిష్టా. 

బృహస్పతికి రెండు స్వరూపములు కలవు :- 1. వాచస్పతి; 2. బ్రహ్మణసృతి. 
బ్రహ్మణస్పతియే విద్యుత్‌ స్టానీయము అయి ఉన్నది. ఈ విద్యుత్‌ రూపీ బ్రహ్మణస్పతికు 
గణ దేవతా విశ్వేదేవ అటు ఉండెను. గోపథ బ్రాహ్మణము నందు ఈ వ్యాఖ్యానము 
కలదు. గంధర్వులు మొదలగు వారు దేవయోనికి - నాగ మొదలగునవి తిర్యక్‌ (పశు) 
యోనికి, దేవయోని యొక్క పరిగణన - గంధర్వ - విద్యాధర (సిద్దజన) జరకుక్ర = 
రాక్షస - పిశాచ - మయ - గుహ్యాక - యక్ష సమాన అద్దదేవ కుబేర సేవక. 
అప్పరసలు. ఈ సృష్టి కల్పనా దేవయోని మయమై ఉన్నది. 

అపవాద రూప విశేషతచే ఎనిమిది నాగులు కూడ దేవగణము నందు చేర్చబడినవి. 
సుపర్థ (గరుడ) జాతికి చెందిన అసంఖ్య పక్షులు కూడ దేవగణము నందు 
అనుప్రవిష్టమయి ఉన్నవి. దేనిపై ప్రకృతి యొక్క సామాన్య నియమము వర్తించదో - 
వాని కొరకు 'తేజస్వినాంనదోషాయి' అనగా తేజస్వి అయిన మీదట (పిదప) లోక సిద్ద 
దోషములు పడవు లేదా వర్తించవు అన్నది వ్యాసోక్తి అయి ఉన్నది. 


18 


దేవ - అసుర - పితర - గంధర్వ - మనుష్య ఈ అయిదు ప్రకారములు 
సంచారీ దేవతలయి ఉండిరి. కొందరు అనమస్త్య ఆకాశ మాత్రము నందు ఉందని 
వారు మరియు కొందరు నభస్య ఆకాశము నందే నివసించువారు అయి ఉందిరి. 
(సంచాషి ఫేర్‌ బదల్‌ రూవతా,). 


గంధర్వ ప్రాణము - మనుప్య ప్రాణమే స్తూల శరీరము నుండి బయటకు 
వస్తూ వాయువు నందు (అనగా అంతరిక్షము నందు) యాతనా శరీర ధారణ గావించి 
గంధర్వ ప్రాణముగ చెప్పబడుచున్నది. చంద్ర మండలము నుండి క్రిందకు (కిందకే దీని 
గతి కలదు. వాయుమయ శరీరముతో వాయువు నందే ఇక్కడ అక్కడ భమించుచూ 
ఉంటుంది. 


ప్రాణముల ద్రష్టలకు కూడ ప్రాణము యొక్క సమానతచే విశిష్ట విద్వానుల మహర్షిత్రా 
మరియు భృగు మొదలగు స్వరూపతా :- 


'మహర్షికులవైభవి నామక [గ్రంథము నందు శ్రీ సమీక్షా చక్రవర్తి మధుసూదన 
ఓరూ గారు బుషి శబ్దమునకు నాలుగు రూపములందు ప్రవృత్తి (అర్ధము) తెలియజేసిరి. 
అసత్‌, (ప్రాణ రూపము అన్నిటి కన్నా మొదటి బుషి రెండవది జ్యోతి లక్షణము తారా 
రూప బుషి, మూడవది ద్రష్టా మానవ బుషి, నాల్గవది వక్తా బుషి 


బ్రహ్మ యొక్క జెరస - ఓంకార నామక జ్యేష్ట పుత్రుడు గొప్ప మిలనసార 
(కలిసిపోయే), నమ - స్వభావీ, వీర మరియు పరమ చతురుడు. 
బుషుల నుండి సముత్పన్నము చెందిన పితర [శ్రేణిభదముల నుండి అతిరిక్తముగ ఏడు 
అవాంతర భేదములు. 

సోమసద్‌ - బర్దిషద్‌ - అగ్నిష్వాత్త - హవిర్చుజ - ఆజ్యవాయీ - సోమవాయీ 
మరియు సుకాలీ ఈ ఏడు పితృగణములు తెల్చబడినవి. దేవయోని మరియు మనుష్య 
యోనుల మధ్య యందు ఉండే ప్రాణుల కొరకు 'తిర్యగ్‌” యోనులని వ్యవహారము. 


19 


తిర్యగ్‌ యోని యందు నాగ మొదలయిన సర్పజాతులు ఎంత శక్తి 
సంపన్నమయినవి అనగా జనులకు ఉవాస్యము, ఆరాద్యమయినవి. దేవతల రాజు 
ఇంద్రుడు కాగా అసురుల రాజును కూడా అసురేంద్ర అనెడివారు. ఇరువురూ స్వరాట్‌ 
అయి ఉండిరి. 


మనుష్య (బ్రహ్మ దివ్య (బ్రహ్మ యొక్క (పరిత శక్తిచే లోక వ్యవస్థను మార్చి వసిను: 
సూర్య (ప్రకాశము కలిగిన స్టలము లోకము, సూర్య (ప్రకాశముచే శూన్యమయినది 
అలోకము. 


ప్రకృతి సిద్ద లోకముల నియత వ్యవస్థ మూడు ప్రకారములుగ చెప్పబడినది. 1. సూర్యునితో 
సంబంధముగల లోకము, 2. అగ్ని సంబంధ లోకము, 3. మానస లోకము. బ్రహ్మ 
మహా(ప్రభావశాలీ వ్యక్తిత్వమునకు స్వామీ (అధిపతి) అయి ఉండెను. వాని యందు 
సూర్య మరియు అగ్ని సమాన తేజము పరిపూర్ణముగ కలదు. ఆ ప్రాకృతిక పైన 
తెల్పబడిన సౌర, ఆగ్నేయి మరియు మానసీ లోక వ్యస్థలతో సచూనముగ విడి: బిడి 
లోకముల వ్యవస్థా యొక్క విస్తారము చేయు చుండెను. 
సారీ (సూర్యుని యొక్క లోక వ్యవస్థా 

సూర్యుడు తన ప్రదీప్త మండలము నుండి వెలువడే ప్రకాశమయీ కిరణములతో 
ఎంత ఆకాశమును భాసింప చేయునో (ప్రకాశింప జేయునో) అది ఊర్ధ్వ లోకము 
అయి ఉన్నది. సమంతాత్‌ పదముచే పైన క్రింద నాలుగు వైపులా అని అభిప్రాయము. 
ఈ కారణముచెేతనే సూర్య ప్రకాశయుక్తమును ఉచ్చలోకము అందురు. ఎక్కడ 
సూర్యరశ్ముల యొక్క (ప్రసరణము ఉండదో దానిని తమస (అంధకార) అందురు. 
అదియే అలోక భావము మరియు ఈ రెండింటికి చెందిన సంధి రూపము ఏ దిక్‌ 
ప్రదేశము కలదో అది లోకము కూడ అయి ఉన్నది మరియు అలోకము కూడ అయి 
ఉన్నది. రెండు శబ్ధముల వ్యవహారము దిక్‌ ప్రదేశము నందు అనుగతమయి ఉన్నది. 


20 


దేవతల దృష్టితో విచారించినచో - భూః, భువః, స్వ, మహః, జనః, తపః, 
మరియు సత్యం ఈ ఏడు లోకములు భావించబడుచున్నవి. ట్‌ి అన్నిటికి పరముగా 
“పరోరజా” అవన్థా కలదు. పరోరజా అన్వర్థ సంజ్ఞా అయి ఉన్నది. అనగా రజోభావము 
యొక్క (కియాభావము అక్కడ లేదు. దానిని ఆచార్యులు “అలోకి అందురు. 
అలోకమయినప్పటికినీ లోక భావము నందు పరిగణించబడుచున్నది. కారణము - ఆ 
పరోరజా ఆనందమయము. సూర్య - చంద్ర - అగ్ని మొదలయిన జ్యోతులు అన్నింటికీ 
కూడ అది జ్యోతి ప్రధానము గావించునది. ఈ ఆనందమయ పరోరజా స్థితి లోనికి ఏ 
జీవి వెళ్ళగలదో దానికి “ముక్తి” చెప్పబడుచున్నది. 


త్రిమూలా కర్మ త్రిలోకి 


పరమేష్టీ మందలము యొక్క నీలివర్ణమె రామ - కృష్ణుల వర్ణము అయి ఉన్నది. 
నీలి కమల సమాన రామ, నీలమణి శ్రీ కృష్ణ ఈ నీఅమునకు చెందిన శ్యామ శబ్దముతో 
వ్యవహరింపబడు చుండిరి. నీలి వర్ణమె సృష్టి నాధకమని భావించబడుచున్నది. కాలికా 
(కాళికా) కూడ “నీలాష్మద్రుతి” అయి ఉన్నది. 


సృష్టి యొక్క కర్త కూర్మ ప్రాణము అయి ఉన్నది. దీనిని కశ్యప అని, ప్రజాపతి 
అని అందురు. ఇదియే అన్నిటినీ రక్షించునది. భూమికి చెందిన ఒక్కొక్క బందు ప్రదేశము 
మిద +ఈ కూర్మాకార ప్రాణము పైన చెప్పబడిన దధి - మధు - ఘృత రూపతన 
రసములను పృధివిపై ఆ (ప్రకారమే, మాత యొక్క గర్భము నందు పితా వీర్యమును 
ఉంచినట్లు, ధారణ గావించి ఉంచుచున్నది. ఈ కారణముచే ద్వౌ ను సృష్టి యొక్క 
పితా అనియు, భూమిని మాతా అనియు అందురు. 


ఈ భూమికి చెందిన అసంఖ్య పిండములు కూడ అన్నియూ కశ్యపకు చేరదినవి. 


21 


సాహప్రీ (సహస్ర) త్రిలోకి 
వస్తు పిండము సామ త్రిలోకి లేదా ఏక పిండ (్రిలోకి అనునది నామ భేద 
మాత్రము అయి ఉన్నది. స్వజ్యోతి, పరజ్యోతి మరియు రూప జ్యోతి అనునవి మూడు 
ప్రకారములయిన పిండములు మరియు వీనిని దేవతా మరియు భూతగణములు 
ఉత్పన్నము గావించు చున్నవి. అవి వానికి లోకములని చెప్పబడుచున్నవి. 


విజ్ఞాన విద్యుత్‌ నామక శ్రీ విద్యావాచస్పతి పం. మధుసూదన ఓరూ గారి 
విజ్ఞాన పరిభాషా బోధక లఘు(గంథమునందు ఇంద్ర ప్రాణముచే (పేరితమయిన విష్ణు 
(ప్రాణము యొక్కమూడు విక్రమములు ఉల్లేఖము ఏమనగా “విష్ణుస్తీన్‌ సోమాన్‌ విక్రమతే, 
త్రివృతం - పంచదశ ఏక వింశతి చేతి (త్రయస్తోమాస్త్రయో అగ్నయో అమృతాః సంపదని 

మేరు మూల త్రిలోకి 

భృగువు చెప్పుచుండెను - పుణమయ గుణములతో నిండిన హిమాలయములకు 
ఉత్తర పార్వమందు అతి పుణ్యమయ, పూర్ణముగ పవిత్రముగావించే, శాశ్వత ఆనందమును 
ప్రాప్తింపజేయు, అందరి కామనీయ ఆ పరలోకము కలదు. 

అభిజిత్‌ నక్షత్ర పరిక్రమ చేయు సూర్యుని గతి అభిజిత్‌ నుండి దూరముగా 
చలించు నన్న మతము. 

హంసపై ఆరూఢమయి ఉన్న బ్రహ్మ అభిజిత్‌ నక్షత్రమునకు ప్రధాన దేవత. 

సూర్యునకు అభిజిత్‌ నక్షత్రము నుండి దూరముగా గమనము అనుదానికి 
విరోధీ మతము. 


బుషులు పృధివీ మధ్యగత అక్షాగ్నిను నాక రూప ఖస్వస్తిక అనిరి మరియు 
(ధువమును విష్ణుపదము అనిరి. 


22 


వ్యోమము (ఆకాశము) నందు తారామయ అనంత నామక నాగ రూపము 
భాసించు చున్నది. ద్‌ వృష్ట భాగము నందు కదంబ నామక యజ్ఞము యొక్క ఆత్మా 
విష్ణు (ఏదయితే వేవేష్టిత మగుచున్నదో (ఆవరణము - వేష్టనము) ఈ వ్యుత్పత్తిని 
అనుసరించి మొత్తము జగత్తు నంతటినీ వేష్టనము గావించు చున్నది. 


పామీరు శబ్దసమాలోచన 


(ప్రాక్‌ శబ్బము గతకాలమును సూచించునది లేదా ద్యోతకము చేయునది. 
తదనుసారము పూర్వగత యుగము నందు ఇక్కడ మేరు నామముతో ప్రసిద్ది చెందినది. 
ఇప్పుడు మనము దీనిని ప్రాగ్‌మేరు అందురు. తుర్మ (తురుష్క రాజ్యానంతరము ఆ 
(ప్రదేశము ఆధునిక కాలము నందు పామీరు నామముతో వ్యవహరించబడుచున్నది. 
ప్రాగ్‌ మేరు (పామీరు) నందు దేవపురీ నుండి పడిన (ఎర్పడిన) బ్రహ్మ పురము. 


దేవతలకు సర్వమాన్య వరిష్టమయిన మానవ బ్రహ్మ ప్రాగ్‌మెరుకు చెందిన 
ఉచ్చతమ ప్రదేశమున నివసించు చుండెను. అక్కద మనోవత నామక సభను ప్రకల్పించెను. 
దాని యందు బ్రహ్మ యొక్క మహావిమానము విరాజమానమయి ఉండెడిది. అక్కడ 
జ్యోతిష్మతీ పేరుతో ఇంద్ర సభా, తేజస్వతీ అగ్ని యొక్కసభా, సుంసయమా అనుపేరుతో 
యమరాజు యొక్క సభ, నిల్లని (ప్రాంగణమునకు చెందిన నిరుతి (మృత్యు) యొక్క 
సభా, అప్‌ అనగా జలమునకు అధిపతి వరుణుని శోభావతీ నామక సభా, వాయువు 
యొక్క గంధవతీ కలవ. 


సోమ (చంద్రుని) మహోదయా, మరియు ఈశానకు చెందిన యశోవత నామక 
సభ పూర్వ యుగమునందు ఉండెడివి. ఈ ప్రకారము లోక పాలుర సభ ప్రకల్పితమయి 
యున్నది. ఆ బ్రహ్మ పురము నందు ఆ సమయమున ఆయా సభల యందు 
మహావిమానములు శోభాయమానమయి ఉండెడివి. 


23 


పాగ్‌ మేరుపై గంగ అవతరణ 


పరమేష్టీ లోకము (జనః లేదా గోలోకము) నుండి రస రూప అప్‌ (జల 
అంభస్‌) సమూహమునకు సూర్యుని (బ్రహ్మాండము నందు అవతరణ క్రమముతో మెరు 
లోనికి వచ్చి - అటు పిమ్మట చతుర్లంగ భావము. 


ఆకాశ సముద్రమని ఏదయితే చెప్పబడుచున్నదో - దానిచే ఆకాశముతో 
సంబంధమును కలిగి ఉండే ఆకాశగామినీ గంగా ప్రాదూర్భతమయినది. మరియు అది 
ఇంద్రుని (జ్ఞానము) గజము (జగము) ద్వారా అనగా జగత్తులోనికి వచ్చే జ్ఞానము 
ద్వారా సదా (ఎల్లప్పుడు) చలించునది, గమనము చెందునది అగుచున్నది. “గం 
గచ్చతీతిగంగా” అని గంగా శబ్దమునకు నిర్వచనము. 


పరమేష్టీ మండలము నుండి వికసితమయి ప్రవృత్తమగుచూ ఆ అప్‌ (జల) 
సమూహరాశి ధ్రువ బిందు రూప విష్ణు పదమునందు ప్రవేశించుచున్నది. అదియే 
మరల వ్యోమకేశ రూప భగవాన్‌ రుద్రుని కేశపాశములందు ప్రవేశించి అక్కడ నుండి 
భూమిపై మేరు స్థానము నందు పడుచున్నది. 


విష్ణు పదీత్వ, త్రిస్రోతత్వ మరియు సముద్ర గామినీ ఇవియే గంగ యొక్క 
లక్షణములు. ఈ ముఖ్య గంగా మూలతః నాలుగు రూపములందు నాలుగు పేరులతో 
సీతా, అలకనందా, చక్షు మరియు భద్రా (ఇవియే చతుర్లంగ అనబడుచున్నవి) 
వ్యవహరింపబడుచున్నవి. 
పూర్వ సముద్రగామినీ సీతా (గంగా) 
సీతా యొక్క ప్రవాహము చైనా దేశము నందు కలదు. అక్కడ అది 
హోంగహు, యాంగసీ మరియు మేకాంగ నామములతో తెలియబడుచున్నది. 


24 


ఉత్తర వాహినీ భద్రా (గంగా) 


భద్రాయే భద్రసోమా అనబడుచున్నది. ఇది కూడా మూడు పాయలుగా 
(చీలికలుగా) ఉత్తర సముద్రములోనికి ప్రవేశించుచున్నది. ఆధునిక కాలము నందు 
'ఓవీ, 'లీనా' మరియు “ఆనీసే” పేరులతో తెలియబడుచున్నవి. 


యక్షు - పశ్చిమ వాహినీ గంగా 


భువనకోశమును తెలిసినవారు ఈ యక్షునే “జంబూ” పేరుతో పిలిచెదరు. 
ఇది గంధమాదన పర్వతము నుండి వెలువడుచున్నది. 


అలకనందా దక్షిణ వాహినీ (గంగా) 


ఈ గంగకు ఏడు సహాయక నదులు కలవు. వీనిలో ఎడమ భాగము నందు 
వసోర్జారా - సరస్వతీ - విష్ణు పాతాళీ - గరుడ - నందా మరియు కర్ణ నామములతో 
సహాయక నదులు కలవు. భగీరధ నిర్మిత దక్షిణ మార్గము నందు మందాకినీ 
ప్రవహించుచున్నది. దీనికి సర్వాధిక మహాత్యము కలదు. 


ఈ గంగలతో సంబంధము కలిగి ఎనిమిది (ప్రయాగలు” కలవు. (ఎక్కడ యజ్ఞము 
చేయుట వలన (ప్రకృష్ణ ఫలము లభించునో ఆ స్థలమునకు ప్రయాగ సంజ్ఞ (గుర్తు) 
కలదు. ఆ ప్రయాగల పేర్లు కేశవ, విష్ణు, పాతాల, గరుడ, నంద, కర్ణ, రుద్ర మరియు 
దేవ ప్రయాగలు. క్రమముగా గంగలతో పాటు ప్రయాగల పేర్లు ఈవిధముగా కలవు. 
(1) భాగీరథీ - దేవ ప్రయాగ; (2) మందాకినీ - రుద్ర ప్రయాగ; (3) కర్ణగంగా - కర్ణ 
(ప్రయాగ ; (4) నంద గంగా - నంద ప్రయాగ; (5) గరుడ గంగా - గరుడ ప్రయాగ; 
(6) వాతాళగంగ - పాతాల ప్రయాగ; (7) విష్ణు గంగా - విష్ణు ప్రయాగ; (8) సరస్వతీ 
గంగా - కేశవ (ప్రయాగ. 


25 


భాగీరధీ గంగతో పాటు ఆకాశీయ స్వర్గమునందు బ్రహ్మణస్పతి యొక్క సంచరణ. 


సూర్యునకు పైన బ్రహ్మణస్పతి ఆధిపత్యము నందు సోమము విరాజమానమయి 
ఉన్నది. ఆ సోమము విద్యుత్‌ రూపము అయి ఉన్నది. ఆ సోమ కిరణముల ద్రవిత 
రూపమే ఈ భగీరదీ గంగా అయి ఉన్నది. హిమాలయములందు గంగోత్రి ఆలయము 
ప్రక్కన గల భాగీరధీ నది యందు స్నానమాచరించుటకు సిద్దము కాగా (నాకు, ఆచార్య 
వాసుదేవ) అక్కడి నీళ్ళు ఎలక్టిక్‌ విద్యుత్‌ షాకు కొట్టినవి. నీటిలోనికి దిగలేక పోయితిని) 


ప్రాణి మాత్రముల గాత్రమునందు బ్రహ్మణస్పతి నామక వ్రాణాత్మక విద్యుత్‌ 
రూప సోమము సూర్యుని ద్వారా సంచరితమగుచున్నది. 


భూమిగత విందు సరోవరము దాని ఆధునిక ప్రచారము కాంచన బాలక 
నామక సరోవరము కలదు. ఆ సరోవరము విష్ణు పదము నుండి ప్రచలిత అంబస్సు 
రూప జల సమూహము. విష్ణు పదము నుండి భగవాన్‌ రుద్రుని జటల యందు నిలిచి, 
అక్కడ నుండి పృధివి మీదకు పతితమగుచున్నది. ఆ అంబస్సుతో ఈ సరోవరము 
ఏర్పడు చున్నది. 

అది బిందు సరోవరము. దాని నుండి భాగీరథీ గంగా అవతరించు చున్నది. 
అత్యంత సూక్ష్మబిందువులచె సరోవరము యొక్క ఉద్భవము అగుటచే దానిని బిందు 
సరోవరము. 'అరదురు:దిసి శుఠడి. వెలువడే అన్ని సరితల యొక్క జలము అమృత 
రసమయము, మేధాశక్తిని పెంచునది అత్యంత పవిత్రము అగుచున్నది. 


విందు నరోవరము యొక్క ముఖ్య జలము ఏదయితే కలదో, అది 
అలౌకికమయినది, అతి పుణ్యతమమయినది. అది కర్మబంధనములను వృద్దిగావించే 
హృదయ (గ్రంథులను మోచనము గావితచె(విడిపొఠచ) శక్తి కలిగి ఉన్నది. 


26 


ఆది గంగకు సప్తస్రోతతా 
(మొదటి గంగకు ఎడు ప్రవాహములు) 

భాగీరథీ గంగా తన అమృతమయ రసమును ఏడు ప్రవాహములుగా ఆదానము 
గావించి ఉన్నది. నళినీ, హ్లాదినీ మరియు పావనీ - ఇవి పూర్వ దిక్కునకు ప్రవహించే 
మూడు నదులు ప్రస్తుతము ఐరావతీ మరియు బ్రహ్మపుత్ర పేరులతో తెలియబడుచున్నవి. 
సీత్రా, చక్షు, మరియు సింధు నదులు పశ్చిమము వైపునకు ప్రవహించునవి. చక్షు 
నదియే సీతా, జంబూ నదులుగా ప్రవహిస్తూ ఆ తటము నందు నివసించే జనులకు 
త్రాగుటకు యోగ్యమగుచున్నది. ఆ జల ప్రభావముతో ప్రజల శరీరము నందు ఎప్పుడూ 
స్వేదము (చెమట) రాదు. దుర్గంధము ఉండదు. ఎప్పుడూ వృద్దావస్థ ఉండదు. 
ఇంద్రియముల బలము క్షీణించదు. ఆ జలమును త్రాగడం వలన మనుష్యుల మనస్సు 
పూర్ణ ఆనందముతో స్వస్టముగా (ఆరోగ్యముగా) ఉంటుంది. 

సింధూ యొక్క రెండు శాఖలు కలిసి ఇంధూ నదిగా ప్రసిద్ది చెందెను. అది 
మానస సరోవరము: నుండి పశ్చిమ వైపునకు పామీరు నుండి దక్షిణము వైపునకు 
వెళ్ళుచున్నది. 

సప్త కుల పర్వతములు 

మేరు పర్వతము ఏడు రూపములు కలది. అవి మహాకుల పర్వత, ఖంద 
పర్వత, కుల పర్వత, శాఖా పర్వత, పాద పర్వత, స్తూప పర్వత మరియు భూతల 
పర్వతములు. 

స్టూవాది ఉదాహరణములు - శ్వేత పర్వత కైలాసము మరియు హిమాలయము 
లందు గౌరీ శంకర పర్వతము మొదలగునవి. ఎనిమిది దిశలందు విస్తరించిన వర్షముల 
ద్వారా ఎనిమిది పద్మ పత్రములు - ఇక్కడ వర్షము అనగా భారత వర్షము వంటివి. 


27 


ప్రకారాంతరముగ నాలుగు పద్మ పత్రములు 


ఇలావృత వర్షమునకు చెందిన సూ పర్వతము - ఉచ్చశిఖరము యొక్క మేరు 
హిమాలయము, శృంగీ మాల్యవాన్‌, గంధమాదన, హేమ కూట, బుషభ, నీల మరియు 
శ్వేత అనబడు తొమ్మిది పర్వతములు. మేరు మండలాకారము. దాని మధ్య యందు 
కర్ణికా కలదు. అది బ్రహ్మ యొక్క సదనము. 

ఇతిలోక సృష్టి (ప్రకరణమ్‌ 

అధ ధర్మ సృష్టి - ధర్మమును నశింపజేసినచో అనగా ఆచరించనిచో అది 
జీవుని చంపివేయును. మనుష్యుడు తన ధర్మమును చంపివేసినచో, ఆ ధర్మము అతని 
మనుష్యతను చంపివేయును. “ధర్మ ఏవ హతోహన్సి, ధర్మో రక్షతి రక్షితః” 
2, మహార్షికుల వైభవము :- విద్యా వాచస్పతి పం. మధుసూదన ఓరూ వారి 
థ్వారా ప్రణీతమయిన “మహర్షికుల వైభవమ్‌” నామక మహత్త్వపూర్ణ గ్రంథము ముఖ్యముగ 
బుషి తత్వమును నిరూపించుచున్నది. ఈ [గ్రంథము నందు కశ్యప, వసిష్టాది ఏ 
బుషుల యొక్క వివేచన కలదో, వారు బుషి ప్రాణ నామముతో వ్యవహరింపబడుచుందిరా 
లేక శరీర ధారీ మనుష్యులా లేదా ఇంకెమైనా ఇతర అర్థములలో కూడ బుషి నామము 
యొక్క ప్రయాగము జరిగినదా మొదలగు విషయముల ఐతిహాసిక మరియు వైజ్ఞానిక 
విస్పష్టిీకరణ జరిగినది. 


మొట్టమొదట మహర్షికుల వైభవము యొక్క ప్రకాశనము 1956 ఆంగ్ల సం॥[ము 
నందు అయినది. దీని సంపాదనకత్వము మ.మ. పం. గిరిధర శర్మా చతుర్వేదీజీ గారు 
గావించిరి. వారి ద్వారానే ఈ [గ్రంథము యొక్క సంస్కృత వ్యాఖ్య కూడ ఇవ్వబడినది. 
దానితో పాటు పం. దేవదత్త చతుర్వేదీ గారి హిందీ వ్యాఖ్య కూడ కలదు. ఈ (గ్రంథ 
సంస్క్మరణము “బుషి శబ్దస్య చతుష్టయీ (ప్రవృత్తిః అసల్లక్షణా, రోచనా లక్షణా, (ద్రష్టు 
లక్షణా, వకృ లక్షణా చేతి ఈ పాఠముతో ప్రారంభమగుచున్నది. 


28 


రెండవ సారి గ్రంథ ప్రకాశనము 1961 ఆంగ్ల సం॥ము నందు జరిగినది. దీని 
సంపాదకత్వము పం. ప్రద్యుమ్న ఓర్లూ గారి ద్వారా గావించబడినది. 


ఈ [గ్రంథ సంస్మరణము “కశ్యవాత్‌ సకలం జగదిత్యాహుః” పాఠముతో 
ప్రారంభమగుచున్నది. గ్రంథము నందలి విషయములను తెలియజేయుటకు పం. ప్రద్యుమ్న 
ఓరూూ గారే హిందీలో సారాంశమును వ్రాసి యుండిరి. 


మూల గ్రంథము నందు బుషి నిర్వచనము వశిష్ట ప్రాణము యొక్క అంతర్గతముగ 
లిఖించబడినది. 


గ్రంథము యొక్క నామమును బట్టి స్పష్టముగా తెలియునది ఏమనగా మహర్షుల 
కులము యొక్క వైభవము వర్థించబడినది. 


విషయ సూచీ :- 1. కశ్యప; 2. వళిష్ట్ర 3. అగస్య; 4. భృగు అంగిరా; 5. అత్రి 

పం. గిరిథరశర్మా చతుర్వేదీ గారి సంపాదకత్వము నంద ప్రకాశితమయిన 
మహర్షికులవైభవ గ్రంథము యొక్క విషయ సూచీ ఇంకా వివరణాత్మకముగ కలదు. 
8. స్వర్గ సందేశ్‌ :- ఈ గ్రంథము నందు (1) భౌమ స్వరము; (2) దివ్య స్వర్గము; (3) 
పితృ స్వరము; (4) దేవ స్వరము - ఈ నాలుగు ప్రకారముల స్వరముల వివరణ స్పష్ట 
శాస్త్రీయ ప్రమాణములతో తెలియజేయబడినది. పుస్తకము ఎంతో సార గర్భితమయినది. 
జగద్గురు వైభవము ఇంద్ర విజయము మరియు స్వర్ష సందేశము ఈ మూడు గ్రంథముల 
వలన ప్రాచిన సమయము యొక్క దిగ్గర్భనము కలుగును. ఏ విషయము లుప్త ప్రాయము 
అయినదో దానిని ఎంతో సుస్పష్టము గావించెను. 
4. ఇంద్ర విజయము :- ఈ [గ్రంథము నందు (1) భారత పరిచయము (భౌగోళిక 
రహస్యమ్‌), (2) ఆర్యా దాసీయః (దస్యూపద్రవాభిజ్ఞానము), (3) విజ్ఞాన భవనమ్‌ 
(సూర్య సదనాఖీ జ్ఞానమ్‌), (4) దస్యు నిగ్రహః (దస్యు సంహార యుద్దము), (5) 
విజయాభీనందనః (యుద్దశాంతి మహోత్సవఖ - ఈ అయిదు ప్రకరణములు ఇవ్వబడినవి. 


29 


వీనిలో మరల అనేక (పసంగములు కలవు. భౌమ, దివ్య, శరీర ఈ తైలోక్యముల 
వివేచన, “భారత వర్షు మరియు 'హిందుస్తాన్‌ అనబడు రెండు నామముల వివరణ, 
పూర్వకాలము నాటి భారత వర్షము యొక్క సీమా (హద్దు, నది పర్వతాదుల ప్రాచీన 
నామము మరియు న్లానము, భారత వర్షము యొక్క ప్రాకృత విద్యా, బుద్ది, మరియు 
సమృద్దివర్ణన మరియు లంకా ద్వీపము. మాలయ ద్వీపము లంక యొక్క ఒక అంశము 
అయి ఉంట మరియు సింహాల ద్వీపము లంక కాదు అనెడి ఇత్యాది విషయములు 
అనేక ప్రమాణములతో సిద్దము గావించబడినవి. ఆర్యులు బయట నుండి వచ్చిరి 
యనెడి ఈ కల్పనను కూడ యుక్తి ప్రమాణములతో నిర్మూల సిద్దిగావించబడినది. దేవ 
యుగము నాటి ఆర్యులు మరియు దస్యుల ద్వాదశ (12) సరగ కూడ 
వర్ణింపబడినవి. మరియు అనేక ప్రకారములయిన దివ్య శస్త్రములు మరియు బెషధుల 
యొక్క విజ్ఞానము తెల్పబడినది. వైదిక ఇతిహాసము మరియు భూగోళము యొక్క 
అత్యంత విమర్శనాత్మక వివరణ కలదు. హిరణ్యగర్భనామక ఒక రంగుల చిత్రమును 
ఇచ్చి దానితో ఈ విషయమును ఎంతో సుస్పష్టముగ తెలియజేసిరి. 


ఈ పుస్తక భూమికా మహా మహోపాధ్యాయ పం. శ్రీ గిరిధర శర్మాచతుర్వేదీ 
గారు లిఖించి, గ్రంధ విషయములను ఎంతో విస్పష్టముగావించి గ్రంథమును ఎంతో 
ఉపయోగకరమయినదిగా తయారు చేసిరి. 


గురు ప్రవర శ్రీ శ్రీ విద్యావాచస్పతి పం. మధుసూదనజీ ఓర్లూ గారు ఏ వేద 
విషయములకు సంబంధించి శతాధిక గ్రంథములను రచన గావించిరో, ఆ గ్రంథములను 
నాలుగు భాగములందు విభక్తము చేసిరి 1. యజ్ఞ, 2. విజ్ఞాన, 8. ఇతిహాస, 4. 
ప్రకీర్ణక. ప్రకీర్ణక విషయమందు వేదాంగ ధర్మశాస్త్రాది అనేక విషయముల సమావేశము 
కలదు. విజ్ఞానేతివృత్త వాదము నందు అయిదు ఉపాఖ్యానములు కలవు. వానిలో మూడవది 
ఈ 'ఇంద్రవిజయము' గ్రంధము దీనికి గల మరొక పేరు “భారత వర్షీయార్యోపాఖ్యానము”. 


30 


(గంధ ఆరంభము నందు మూడు ప్రకారముల త్రిలోకీ యొక్కనిరూపణ కలదు. 
దివ్య, శారీర మరియు భౌమ. భౌమ త్రిలోకీయందు కూడ పృధ్వీ, అంతరిక్ష దివ 
నామక మూడు భాగములు కలవు. దక్షిణ సముద్రమందు హిమాలయముల వరకూ 
పృధివీ లోకము అలాయీ పర్వతము నుండి ఉత్తర సముద్రము వరకు దివ్య లోకము. 
హిమాలయములు మరియు అల్తాయీ పర్వతముల మధ్య భాగము అంతరిక్షము. వ్‌స్‌కి 
అధిపతి అగ్ని వాయు మరియు ఇంద్ర నామములతో ప్రసిద్ది చెందిరి. ఈ త్రిలోకీను 
ప్రస్తుతము ఏసియా” అందురు. ఇది ఈశ్వర లేదా ఈశ సంబంధము కలిగినదై ఈశయా, 
ఆసియా అని రూపాంతరముగ పిలువబడుచున్నది. 


స్వరము రెండు ప్రకారములుగ కలదు. ఒకటీ సూర్య మండల రూప ద్యులోక 
స్వరము అనబడుచున్నది. రెండవది భౌమ స్వరము. ఈ రెండింటి యందు దేవతలు 
కూడ రెండు ప్రకారములుగ ఉందురు. 


హిందుస్తాన్‌ శబ్దముతో ఏ దేశము ప్రస్తుతము పిలువబడుచున్నదో అది భారత 
యొక్క ఒక చిన్న అంశము అయి ఉన్నది. భారత వర్షమునకు చెందిన సింధుస్దాన్‌ 
(హిందుస్తాన్‌) మరియు పారస్తాన్‌ (పార్సీ) నామక రెండు విభాగముల విసృత వర్ణణ 
గావించబడినది. వీని యందు వైజ్ఞానిక ఇంద్ర, వరుణ మరియు మనుష్య శరిరధారి 
ఇంద్ర, వరుణులు ఇరువురి యొక్క విస్ఫృత వివేచన కలదు. 
జంబూ ద్వీపమునకు చెందిన ఎనిమిది ఉప విభాగముల భౌగోళిక వివరణ ఇవ్వబడినది. 
వర్ణభేదములతో విద్యల భేదము కూడ నిరూపించబడినది. 


ఈ పృధివీ మండలముపై దె, మనుష్య మరియు దేవవిరోధి అదేవుల మువ్వరి 
దేశ విభాగము కలదు. అదేవులందు నాలుగు విభాగములు కలవు. దానవ, దైత్య, దస్యు 
మరియు పణి. 


31 


భారతకు చెందిన కొన్ని అద్భుత వైజ్ఞానిక శిల్పములు కూడ మంత్ర ప్రమాణములతో 
చూపబడినవి. 


విజ్ఞాన భవన నామక మూడవ ప్రకరణము కలదు. వితస్తా మరియు సింధు 
నదుల మధ్య సరస్వతీ నామక నది కలదు. దీని ఒడ్డుపై సరస్వతీ పురము కలదు. ఈ 
సరస్వతీ పురము నందు వశిష్టాది బుషులు ఒక విజ్ఞాన భవనము నిర్మించి, అందు ఒక 
సూర్యుని స్థాపించిరి. 


చతుర్ద ప్రకరణము 'దస్యు నిగ్రహ” మను పేరు కలది. ఇంద్రుడు ఎక్కదెక్కడ 
నం తాన, భోజనాది (ప్రబంధము (ఏర్పాటు) ఏవిధముగా గావించబడినదో, ఏ ఏ 
విధముగా యుద్దము గావించెను మొదలగు అనేక విషయములు దస్యులను సంహరించిన 
విధము వర్ణింపబడినవి. 


విజయాభినందనము అయిదవ ప్రకరణము. వైదిక మంత్రము అనేక భావ 
గర్భితములు అయి ఉన్నవి. 

దస్యులు వైజ్ఞానిక సూర్యుని అపహరించి, సిరియాదేశము నందు 'బాలబఖి 
నామక భవనము నందు స్పాపించిరి. అనంతరము ఆర్యులు మరల కాళ్ళీరు దేశము 
నందు సూర్యుని స్పాపించిరి. అది ప్రస్తుతము కూడ మార్తండ్‌ (మటన) పేరుతో ప్రసిద్ది 
చెందినది. ఇంద్ర ద్వీపము ఐంద్రమన్‌ అండమాన్‌ అయినది. 
నాగద్వీపః :- పురాయుగమున నాగవంశానికి చెందిన క్షత్రియుల సార్వభౌమ 
అధికారముగల నాగేశ్వర అని ప్రసిద్ధి చెందిన ద్వీపము మ్లేచ్చభాషాయుల అపభ్రంశమున 
నికోబార్‌ అయినది. గంధర్వ దేశము గాంధార దేశములు 'ఆష్టనిస్థాన్‌ గా ప్రసిద్ధి 
చెందినది. 


32 


విశ్వావసు ప్రభృతులు ప్రసిద్ది చెందిన గంధర్వ రాజులు. వారి అధీనములో 
ఉన్న గాంధర్వ ద్వీప సంఘము (సమూహము) 'ఫిలిప్పిన్‌” శబ్దముతో దీవులుగా 
పిలువబడుచున్నది. 

అసుర రాజుల లోకపాలుడయిన వరుణుని అదీనములో ఉన్న ద్వీపము 
అపభ్రంశముగ బోనియా అని పిలువబడుచున్నది. కసేరు మాన్‌, గభస్టిమాన్‌ దీవులు. 

సింహళ ద్వీపమే తామ్రపర్ణి ద్వీపము. కుమారికా అనబడే భారతయోపద్వీప 
సంఘమును వ్లాచ్చ భాషములు “ఇండియన్‌ ఆర్మిపెలాగో” అందురు. 

గాంధార - మద్ర - పారద - పహ్లావ, కాంభోజ - శక - యవనాది 
దేశములన్నియు పౌరాణిక భువన కోశానుసారము భారత వర్షము నందలి అవాంతర 
దేశములు. 


కామభోజా యధేచ్చా భోగ ప్రవణాః కాంభోజాః కాంభోజా అయ్యెను. అదియే 
'కంబోడియా” గా ప్రసిద్ది చెందినది. 


శకః శకః అయినది. 


పణిస్తానము అపభ్రంశముచే ఫిలిస్తాన శబ్దముగ తదుపరి ప్రసిద్దిచెందినది పణి 
జాతి వారు వాణిజ్య ప్రధాన అసురతతో యవనులుగ భారతీయ క్షత్రియుల మధ్య 
భేదము కలిగించిరి. యవన శబ్దము గ్రీకు జాతికి చెందినది. 


హైలేయాసుర జాతియే గ్రీకు నామము కలిగే (గ్రీసు శబ్దము యవన శబ్దములతో 
వ్యవహరింపబడెను. 


నయపాల చీనాంతరాల భూటాన్‌ దేశము మద్ర దేశము. ఐరావతీ చంధ్ర భాగ 
ప్రాంతము మద్ర దేశము. రావణ కుంభకర్ణుల సోదరి శూర్పణక కైలడియా (ప్రదేశానికి 
చెందిన కాలకేయులతో వివాహ సంబంధము కలిగి ఉన్నట్లు రామాయణములో 


33 


వ్యాఖ్యాతమై ఉన్నది. తతోపి (అందునా) పశ్చిమమమునకు చెందిన యహూదియా 
(ప్రదేశము 'యవనాి అయినది. 


గలవు. 


ఉప ద్వీప ప్రసంగ ః 

జంబూ ద్వీపము యొక్క అష్ట ఉపద్వీప భేదములు. 

(1) ఆవర్తనః - వరానియా (ఇంగ్లేండ్‌ - స్మాట్‌లాండ్‌ - ఐల్లెండ్‌ ద్వీపములు) 

(2) నార్మణక్‌ = నార్వే | స్వేదన్‌ | 

(3) మందర - హరిణో = నోవియా - జేమూల్యా 

(4) పాంచజన్యః =-ళవాన్‌ = ద్వీప సంఘః (సాంఘాలియన్‌ - జేసో - నీఫన్‌ 
- సికోక - క్యూసూ - ఈ అయిదు వాంచజన్యము. 

(5) చంద్ర శుక్షః = = ఫిలిప్పయిన్‌ - ద్వీప సంఘము. చంద్రుడు గంధర్వ రాజు. 
శుక్షత్వమును కలిగి యుండుటచే చంద్ర శుక్షః అయ్యెను. 

(6) స్వర్ణప్రస్థ = బోర్నియా - జావా ద్వీప స సంఘము - సుమాత్రా, సింగపూర్‌, 
పీనాంగ, నికోబార్‌, ఐంద్రమన్‌. 

(7) సింహళ ద్వీపము = సిలోన్‌ అని ప్రసిద్ది చెందినది. 

(8) లంకా ద్వీపము - లంకా దీవులు, మాల్దీవులు అని రెండుగా విభక్తమయి 
నష్ట వ్రాయమయినవి. 


సింహళద్వీపమునకు పశ్చిమముగ అతి దూరముగ లక్ష - లక్క దీవులు 


భారతీయ భాషా ప్రసంగము 
దైవీ, బ్రాహ్మీ భేదముతో భారతీయ భాషలు ద్వైవిద్యము కలిగి ఉన్నవి. 
భారతీయ ధర్మ స్వరూపము 
యోధృతః సన్‌ థారయతే స థర్మః । స్వరూప సంపాదకో గుణో ధర్మః । 
34 


ప్రజా సంరక్షణే దీక్షగా (గ్రహించిన రాజు ధర్మ సంరక్షకుడుగా యుందెను. 


ధర్మము రెండు విధములు - వ్రాకృతము, సంస్కృతము. ద్విజులు, విప్రులు, 
దేవులు, (బ్రహ్మ అని నాలుగు కక్షలు (వర్ణములు) గా (బ్రహ్మ యుండెను. 


విద్యా ప్రసంగః 


మానసా - దైవిక - యాజ్ఞిక - భౌతిక భేదములతో విద్య నాలుగు విధములు. 


నిగమ విద్యా విభాగః ॥ ఆగమ విద్యా విభాగః ॥ 
18 120 
4 వేదాః = బుగీయజుః సామ అధర్వణ 18 సంహితాః ఇతిహాసాదయో 
శృతయః నానా ప్రకీర్ణ విషయాః । 
4 ఉపవేదాః = ఆయుర్వేద ధనుర్వేద గాంధర్వ 14సిద్దాంతాః రసాయనాదయో 
వేద అర్థవేదాః | వైజ్ఞానిక విద్యాః | 
6 వేదాంగములు = శిక్షాఛందో వ్యాకరణ 6 కల్పములు ఆన్నాయాః ఊ, పూ, 
నిరుక్త జ్యోతి కల్పాః । ద, ప, ఉ, అ 
4 ఉత్తరాంగాని = ఇతిహాస పురాణ న్యాయ 10యామళములు వృష్టి విజ్ఞానాది 
మీమాంసాయోగాః । నైమిత్తిక విజ్ఞానాని | 


రిడామరములు-అభీచారాః సనివర్తనాః। 
6%*తంత్రాణి-మణి మంత్రాషధయః । 
18 120 


35 


ల ల 0 గో 


ఫలి 00 ఎ రా 


ఆత్మబల - ప్రదర్శినీ - తాలికా (పట్టిక) 


మానస బలములు పదహారు 
మనః సంయమనమునకు చెందిన 
యోగబలసిద్ధులు ఎనిమిది 
అణిమా 

మహిమా 

గరిమా 

లఘిమా 

ప్రాప్తిః 


ప్రాకమ్యమము 

ఈశిత్వము 

వశిత్వము 

ఇంద్రియ సంయమాద్‌ దివ్య దృష్టి 
సిద్ధయో అష్ట (ఎనిమిది) 


2. ధీంధ్రియ (బుద్ధీంద్రియ) బలములు 
పదహారు హృదయ సంయమాత్‌ 
తపోబల సిద్దులు ఎనిమిది 
దేవసాక్షాత్మార ఛాయా పురుష సిద్దిః 
బలగా (కృన్యాభిధానా) | 
ఆత్మోక్రమ సాక్షాత్మారః 

మృత పురుష సాక్షాత్మారః 
విశ్వరూప దర్శనమ్‌ 

(విరాట్‌ రూప దర్శనమ్‌) 

మాయా వ్యామోహనమ్‌ 

ఉపళ్ళతి విద్యా 

సంస్కారోపధానీ 

ప్రాణ సంయమాద్‌-దేవబల సిద్దులు 
ఎనిమిది 


TU 


ఫలి 00 ఎ రా 


అతీతానాగత జ్ఞాన జన్మాంతర జ్ఞానమ్‌9. కాయ వ్యూహః । 


. దూర పరోక్ష జ్ఞానమ్‌ 

. సర్వభూతరూత జ్ఞానమ్‌ 

. మనో విజ్ఞానమ్‌ 

3 భూగర్భ జ్ఞానమ్‌: 

. భువన జ్ఞానమ్‌ 

. ఓషధీ ప్రభావ జ్ఞానమ్‌ 

. తారా జ్యోతిః ప్రభావ జ్ఞానమ్‌ 


10. పరకాయ (ప్రవేశః | 

11. ప్రాణ హారిణ । 

12. మృత సంజీవినీ దైవీ శక్తిః । 
19. స్థాణు సంజీవినీ । 

14 ఛాయా నిగ్రహణీ । 

15. ఆకృతి పరివర్తినీ | 

16. లింగ పరివర్తినీ । 


36 


అ ౪9 0౦ ౫ రాలు ౯ [0 గ 


[డీ 
ఇ 


(TTT 
WwW [0 = 


14. 
15. 
16. 


యాజ్ఞిక కర్మెంద్రియ బలములు(16) 4. 


నైగమియా మంత్ర బలసిద్ధులు (8) 
సర్పా కర్షిణీ 

అగ్నిజలస్తంభినీ | 

అక్షయ కరిణీ 

నిగ్రహానుగ్రహణీ 

పుత్ర సంజననీ పుత్రాష్టిః 
ప్రావృషేణ్యా జలవర్షిణీ 

అపోన పుత్రయమ్‌ 

మధువిద్వా 

ఆగమీయ మంత్రబల సిద్దులు (8) 
మారణమ్‌ 


. మోహనమ్‌ 


| ఉచ్చాటనమ్‌ 
. వశీకరణమ్‌ 
విద్వేషణమ్‌ 


స్తంభనమ్‌ 
ఆకర్షణమ్‌ 
సంరక్షణమ్‌ 


భూత బలములు (16) 

మహౌషధి బల సిద్దులు (8) 

మృత సంజీవినీ గుటికా 

సంజీవన కరణీ 

విశల్య కరణీ 

సావర్హ్య కరణీ 

సంధాన కరణీ 

అరిష్ట భషజ్యా 

డితభ ప్రసవినీ 

బలాతిబలే 

యం(త్రబల సిద్ధులు (8) 

దివ్య విమానం త్రి చక్రం 

రధాకారమ్‌ 

10 పుష్పక విమానం హంసరమో 
బద్విష్టుః 

11. సోమ విమానం నగరాకారమ్‌ 

12. సూత విమానం నౌకాకారమ్‌ 

13. హర్యశ్వ విమానం హయ 
యుగ్మాకారమ్‌ 

14. ప్లవ విమానం పక్ష్యాకారమ్‌ 

15. అమృతగవీ విశ్వరూపా 

16. శిలాసంతరిణీ సంతరణ శిలా 


Sh ౦ వ రాల ల [టై గో 


37 


అష్టసిద్ధులు (ఎనిమిదింటికి) అణిమ, మహిమా, లఘిమ, గరిమ మొదలగునవానికి 
సంబంధించిన జ్ఞానము గురువుగారు బ్రహ్మశ్రీ పం.చల్లా కృష్ణమూర్తి శాప్రీ గారి “గీతా 
విజ్ఞానము” తెలుగు అనువాద గ్రంథము నందు మాదిరి ఉదాహరణలతో వివరింపబడినది. 

ఇంద్రియ సంయమాద్‌ దివ్య దృష్టి సిద్ధయో అష్టా యధా - 

అతీతానాగతజ్ఞానమ్‌ = భూత భవిష్యద్‌ జ్ఞానమ్‌ చిరకాలాతీత విషయములను (ప్రత్యక్ష 
విద్య మానముగ గ్రహించడము. వశిష్టుడు దిలీపరాజుకు ఇవ్వబడిన కామగవి శాపమును 
దర్శించెను. వాల్మీకి ముని పరోక్షముగ రామ చరితము సర్వమును యధాతధముగ 
దర్శించెను. పాంతజల యోగ సూత్రములచె “ధర్మ లక్షణావస్తాపరిణామత్ర 
సంయమాదతీతానాగత జ్ఞానమ్‌” పేర్కొనబడినవి. 
సంస్కార సాక్షాత్మారణాత్‌ పూర్వ జాతి జ్ఞానమ్‌ = మహాభారత యుద్దము నందు 
ప్రవృత్తులయిన కర్ణ, దుర్యోధనాదుల జన్మాంతర అసుర యోనిత్వమును వేదవ్యాసుడు 
దర్శించి, ఆదిపర్వము నందు వర్ణించెను. శుకదేవుని పూర్వ జన్మము శుక పక్షిత్వము, 
శివ గౌరీ సంవాద శ్రోత్రుత్వము (వినుటయు) వర్ణింపబడినది. 


అధ భవిష్యద్‌ జ్ఞానమ్‌ అనాగత జ్ఞానమ్‌ = సంబలగ్రామము నందు కల్కీ భవిష్యత్తును 
భారతీయులు దర్శించిరి. పురాణములందు భవిష్యత్‌ రాజ వంశములు ప్రదర్శింపబడినవి. 
శూద్రులు బ్రాహ్మణాచారులుగను, బ్రాహ్మణులు శూద్ర వృత్తుల తోను సంచరించు కలి 
లక్షణములు భవిష్యత్‌ పురాణమందు ప్రదర్శింపబడినవి. కాలజ్ఞానముతో విద్యయాత్మనులు 
(ఆత్మ విద్యను కలిగి ఉన్నవారు, ఇతరుల మృత్యు కాలమును తెలుసుకొందురు. 
కాలజ్ఞానోపాయ భేదముచే ఛాయా పురుష సిద్ధి కాగలదు. 
దూరాతిక్రాంత దర్శనమ్‌ శ్రవణమ్‌. దూర పరోక్ష దర్శనమ్‌ శుంజయుడు హస్తినాపురము 
నరదురఠడి వెద వ్యాసదత్త దివ్య దృష్టి ప్రభావముతో దూర దేశమయిన కురుక్షేత్రము 
నందు జరుగుచున్న యుద్ధమును యథాతథముగా దర్శించి ధృతరాష్లనుకు వినిపించెను. 
శ్రీకృష్ణుడు ద్వారక యందుండియే (ద్రౌపదికి దుశ్శాసనుడు గావించుచున్న 
వ(స్రాపహారణమును దర్శించెను. 

38 


భూగర్భ జ్ఞానమ్‌ ఏ-మహాషద సంస్కృత చక్షుషా అధోముఖముల గురించి తెలుసుకొనుట 
వలన భూతలాధస్థ (భూమిలోపల) పది అడుగులు పర్యంతము గల విషయములను 
సాక్షాత్సరించుకొనవచ్చును. దివ్యాంజన ప్రాధాన్యతతో దైవీ దృష్టిని గ్రహించి 
విషయములను సమావెశము గావించుకొనవచ్చును. 


భువన జ్ఞానము:-సప్తలోక సంగ్రహళ్లోకము కలదు. పుణ్య దేశములలో నివసించుటవలన 
మృత్యు భయము ఉండదు. 


ఆకృతి పరివర్తినీ :- విష్ణువు వరాహముగ, మోహినీగా మారిపోవడం. 


లింగపరివర్తినీ *- శివుడు ఉమావనము (ప్రవేశించుట సుద్యుమ్మ రాజు ప్రీత్వమును 
పొందెను. 


నైగమీయ మంత్రబల సిద్ధులు ఎనిమిది 


1. _ సర్పాకర్షిణీ :- జనమేజయ సర్పయాగము 
2. అగ్ని స్తంభనీ విద్యా :- మంత్రముచే అగ్ని శీతలీకరణమగును. 
అటువంటి అగ్నిలో ప్రవేశించిన పురుషుడు దగ్ధము కాడు. 
అష్టమణుల 
1. ఇంద్రమణ్‌; 2. జంగిడమణి; 3. ప్రతిసరమణి; 4. వరణ మణి; 5. దర్భమణి; 
6. జౌదుంబర మణి; 7. శతవార మణి; 8. అస్ఫత మణి. 
నవ నిధయః 
“మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపాౌ | 
ముకుందకుంద నీలాశ్చ సర్వశ్చ నిథయోనవ” ॥ 
నిధి విశేషా అష్టామణః 
ఆపశ్యతి ప్రతిపశ్యతి పరాపశ్యతి పశ్యతి | 
దివమంతరిక్షమాద్‌ భూమిం సర్వం తద్దేవిపశ్యతి I 


39 


1 
2 
3 
4 
ర. 
6 
fi 
రి 
9 


. వాయవ్యాస్త్రమ్‌ 
. కౌవేరాస్రమ్‌ 

. పార్టన్యాస్త్రమ్‌ 
- త్వష్టాస్రమ్‌ 

. కాలాస్రామ్‌ 

. దానవాగ్తమ్‌ 


బ్రహ్మ శిరోస్రమ్‌। 17. 
15. 
19. 
20. 
21. 
నారాయణాగస్తమ్‌| 22. 
28. 
ప్రాజాపత్యాస్రమ్‌| 24. 
25. 
26. 
27. 
28, 
29. 
30. 
31. 
32. 


బ్రహ్మాస్తమ్‌ 
పాశుపతాగస్తమ్‌ 
వైష్టవాస్రమ్‌ 
వారుణా(స్తమ్‌ 


ఐంద్రా(స్త్రమ్‌ 


ఆగ్నేయాస్రమ్‌ 


దివ్యాస్త తాలికా (పట్టిక) 


దైవాస్తాణి - 16 యానాస్తాణి-16 భౌతాస్తాణి - 16 కర్మాస్తాణి - 16 


స్మాంధా(స్రమ్‌ 
ప్రమథాగ్రమ్‌ 


వైనాయకాస్తమ్‌ 
కూష్మాండాస్తమ్‌ 


గణాస్రమ్‌ 


గాంధర్వాస్త్రమ్‌ 


రాక్షసా(స్రమ్‌ 
పైశాచాస్రమ్‌ 
భౌతాస్తమ్‌ 
వైతాలాస్తమ్‌ 
శరభాస్త్రమ్‌ 
తారా స్తమ్‌ 
శావరాస్తమ్‌ 
పైరవాస్త్రమ్‌ 


మాంతంగాగస్తమ్‌ 


నాగా(స్తమ్‌ 


. మకరాస్త్రమ్‌ 

. సాపర్గాస్త్రమ్‌ 

. భారుండాగస్త్రమ్‌ 
. ఉలూకాస్రమ్‌ 

. గాలణాగస్త్రమ్‌ 

. పాషాణాస్త్రమ్‌ 

. కాలకూటా(స్త్రమ్‌ 
. చక్రాస్తమ్‌ 

. ఐషీకాస్రమ్‌ 

. బాలాస్తమ్‌ 

. అతిబలాస్తమ్‌ 
. బజెదుంబరాస్త్రమ్‌ 
. రాజసా(స్త్రమ్‌ 

. హైమనాగస్త్రమ్‌ 
. లౌరా(స్త్రమ్‌ 


40 


49. 
50. 
51. 
52. 
53. 
54. 
రిరి. 
56. 
57. 

. జ్వరాగస్త్రమ్‌ 


ఉన్మాదా(స్రమ్‌ 
స్తంభనాగస్త్రమ్‌ 
కంపనా(స్త్రమ్‌ 
జృంభణా(స్తమ్‌ 
జంభకాస్త్రమ్‌ 
మూర్చనాస్తమ్‌ 
నిర్మాలనాస్త్రమ్‌ 
ఉత్పాతాస్తమ్‌ 
ప్రస్వాపనాస్త్రమ్‌ 


. భామకాస్త్రమ్‌ 
. అచేతనాస్రమ్‌ 
. మోహనాస్తమ్‌ 
. వైద్యుతాస్త్రమ్‌ 
. తిమిరాస్తమ్‌ 
. తామసాగస్త్రమ్‌ 


రామాయణోక్త ఏబది (50) దివ్యాస్తముల పట్టిక 


. దండ చక్రమ్‌ 
. ధర్మ చక్రమ్‌ 

. కాల చక్రమ్‌ 
. విష్ణు చక్రమ్‌ 
. ఐంద్ర చక్రమ్‌ 
. ధర్మపాశః 

. కాల పాశః 

. వారుణపాశః 
. శుష్మాస్తశనిః 
. ఆర్షాస్త్ర శనిః 
. మోదకీగదా 

. శిఖరోగరా 

. కంకాలముసల శక్తిః 


. కాయాలకింకణీ శక్తిః 


. వజ్రాస్తమ్‌ 
. శెవా(స్రమ్‌ 
. శూలవతా(స్త్రమ్‌ 


. బ్రహ్మశిరోస్తమ్‌ 


. ఐషీ కాస్రమ్‌ 
. బ్రవ్మాస్తమ్‌ 


. పినాకాస్తమ్‌ 
. నారాయణాగస్తమ్‌ 
. ఆగ్నేయాస్ర 


శిఖరమగ్ని దయితమ్‌ 13. 


. వాయవ్యాస్త్రమ్‌ 

. హయగ్రీవాస్త్రమ్‌ 
. కౌంచాగస్త్రమ్‌ 

: విద్యాధరాస్తమ్‌ 
నందమసిరత్నమ్‌ 
. గాంధర్వాస్త్రమ్‌ 
మోహానమ్‌ 

. ప్రస్వాపనమ్‌ 

. ప్రశమనమ్‌ 

. సొమ్యమ్‌ 

. వర్షణమ్‌ 

. శోషణమ్‌ 

. సంతాపనమ్‌ 

. విలాపనమ్‌ 

10.మాదనమ్‌ 

11.కందర్వాస్త్రమ్‌ 
కందర్పదయితమ్‌ 


41 


. గాంధర్వాస్త్రమ్‌ 


గాంధర్వదయితమ్‌ 

మానవమ్‌ 

పిశాచా(స్త్రమ్‌ 
పిశాచాదయితమ్‌ 
మోహనమ్‌ 


. తామసమ్‌ 
. సౌమనమ్‌ 
. సంవర్తమ్‌ 
. మౌసలమ్‌ 
. సత్యాస్త్రమ్‌ 
. సౌరా(స్తం 


తేజ, (ప్రభం, పర 
తేజో పకర్షణమ్‌ 


. సౌపాస్రమ్‌ 


శిశిరమ్‌ 


- త్వష్టాప్రమ్‌ 


దారుణమ్‌ 
మగా(స్తమ్‌ 
దారుణమ్‌ 
శీతేషు - మానదమ్‌ 


l. 
2. 
తి. 
4. 
ర. 
6. 
7. 
రి. 
ల 


ఏబది దివ్యాస్త సంహారములు (50) 


సత్యవాన్‌ 
సత్యకీర్తిః 
ధృష్టః 
రమసః ప్రతీహార తరః 
అపరాన్ముఖమ్‌ 
అవాన్ముఖమ్‌ 

లక్ష్యః 

అలక్ష్యః 

ధృడనాభః 


.| సుమనః 

.| దశాక్ష్య 

.| శతవకక్తః 

: దశశీర్వః 

.| శతోదరః 

.| పద్మనాభః 
.|మహానాభీః 
.| దుందునాభః 


స్వనాభః 
జ్యోతిషమ్‌ 
శకునమ్‌ 
నైరాస్యః 
విమలః 
యోగధరః 
వినిద్రః 
దైత్యః 
(ప్రదమతః 
శుచిబాహుః 
మహాబాహుః 
నిష్మలిః 
విరూచి;ః 
సార్చిమాలీ 
ధృతిమాలీ 
వృత్తిమాన్‌ 
రుచిరః 


42 


అష్టాదశా(స్త్ర (18) భాషానామ తాలికా (పట్టీకా) 


సంస్క లతం పర్యాయము 
| ఖద్దః సచర్మా వ మః తర్వార్‌ -ఖాండా 


ధనుఃసశరమ్‌ పః వ ధనుష్‌-కమాన్‌ 
పరిఘః కాలదండః 8 లారీ లోహ్‌బద్గ్లో హస్త 
పట్టిశమ్‌ శేల (ప్రమాణ లగుడః 
గుగ్గూజ్‌ (చేతి ప్రమాణ లోహా 
భాలా, భల్లమ్‌ | దండము కర్ర) 
కటారీ గుప్తీ 
గుర్ద 
ఫరసా కుఠార 
కుల్పడీ 
చక్ర 
శూల 
వర్చీ 
. | ముద్దరః కూటముద్ధరః వ సౌతతి మహారాష్ట భాషా 
.|పాశః 
.|హాల ముసలమ్‌ 
.|వింది పాలః క గోప్యాటేలవాంస | రాయిని విసిరే త్రాడుతో 
చేయబడిన యంత్రం 


2. 
తి. 
4. 
ర. 
6. 
fe 
రి. 
9. 


.|చురికా 
. శతఘ్నీభుషుండా 


ఇతి క్షాత్ర వీర్యాఖ్యానమ్‌ 


43 


అథార్యదాసీయ ద్వితీయ ప్రసంగము 
విశ్వామిత్రో జాహ్నవీ ప్రాంత క్లుష్తాం రాజస్థానే స్వేకృతాం యజ్ఞశాలామ్‌ । 
త్యక్వా2రణ్య్వ స్వాశ్రమం కల్పయిత్వా యజ్ఞం పూర్వసామైేనక్లుప్తమ్‌ ॥ 


దేవాసుర ద్వాదశ మహాసంగ్రామములు 
1 2 3 3 4 
ఆడీబక, కోలాహల, హోలాహల, జలధి మందనాన్యెవమ్‌ | 
5 6 7 రి 9 10 


తైపుర, మాంధక, తారక, వార్ర, ద్వజ యుద్ధ, బలిబందాః ॥ 
11 12 

హైరణ్యాక్ష నృసింహావేతీ ద్వాదశ పురాయుగే జాతాః | 
దేవాసుర సంగ్రామా ఇతరెష్యభవన్నితః క్షుథా॥ 
నారద సుపాంచరాత్రే పంచవిధం జ్ఞాన మాఖ్యాతమ్‌ । 
నిర్విషయం యజ్ఞానం పరతత్వం బ్రహ్మ తచ్చుద్వమ్‌ ॥ 

సోమోచ్చేదకాసుర ప్రతియోధార్థం గంధర్వ వినియోగః 
గంధర్వాస్తే పూర్వమాసన్‌ హిమాధద్రీద్రౌణ్యావాసా నృత్యగీతానురక్తాః | 
తేషాం వృత్తిం తాం నివత్రార్థ యోద్దుం వృత్తిం తేషాం కల్పయామాసదేవః ॥ 


44 


క్షుద్ర గంధర్వులు8, ప్రాధేయ గంధర్వులు 10 మానేయ గంధర్వులు 16 దివ్య గంధర్వులు 
30 000 000 60000000 

. భీమః 

టిమ 

. ఉగసేనః 

కలి 8 

పర్జన్యః 

గోపతిః 

(ప్రయుతః 

3 ధృతరాష్ట్రః 

. సూర్యవర్వాః 

. వరుణః 


. సుపరః 
రిం 


అ ౨౦ -* రా లంట టల [౦ 


క్షే 
2, 
తి. 
4. 
ర. 
6. 
7. 
రి. 
9 


SO: TOO స EV Wer ET I ఇ 


= 
= కా 


[డీ 
ఎక 


స . అర్మపర్ణః 

. వశీ 

. శాలి శిరాః 
. నారదః 


. చిత్ర రథః 


[డీ 
కక 


11. విశ్వావసుః 


rrr 
రాల i 


45 


సోమరస గుణ ప్రకాశకావేదమంత్రాః 
బుద్దిః శౌర్య సమృద్దీ బలమారోగ్యం మహత్వమభయత్వమ్‌ । 
రిపుదమనక్షమతా సుఖదీర్హాయుష్టవే జయశ్చ సోమేన ॥ 
ఇంద్ర భవనే ప్రత్యహం త్రింశతః సోమ సరసాముపయోగః । 
వల్లీ - ప్రతాన రూపాక్షు పరూపా వా భవేచ్చ సోమ విదా ॥ 
సోమ రసో౭ యం పీతో దివ్యం దృష్టిం మనోగతాం కురుతే । 
భూతం భవ్యం చారం దూర పరోక్షం చ దర్శయతి ॥ 
అధ విజ్ఞాన భవనం తృతీయః (ప్రసంగః । 
పురాయాగే దివ్యప్రాణ పరిక్షణార్థం విజ్ఞాన శాలా నిర్మాణమ్‌ 
అధ దస్యు నిగ్రహాశ్చతుర్దః ప్రక్రమః ॥ 
భారతీయార్యరాష్ట వైదేశికానార్య దాసానామాక్రమణమ్‌ । 
దస్యూనాముపద్రావకాణాం పునరాక్రమణమ్‌ । 

ఇంద్రస్యాతిథ్య పరిచర్యా । 

బుభురథ విభ్వావాజః పూషావైతస్య దేవరాజస్య | 
సహభోజనే నియుక్షాః పర్వత హర్యశ్వపూర్వకాశ్చాన్యే ॥ 
ఇంద్రస్య పాన భోజన సమయే తత్ర చ మరుద్దణః సర్చః । 
పిబతి చ సోమ మపూపం భుంక్తే చానుగ్రహాదైంద్రాత్‌ ॥ 
సర్వేషాం సో౭_ ధ్యక్షో విశ్వామిత్రో మహార్చిరింద్రం తమ్‌ । 
ఆమంత్ర్య సూక్త వాకైర్మ దువాకై శ్చోపచరతి స్మ॥ 


వీరపాన ప్రమహే విశ్వామిత్ర కృతోదస్యువధాభ్యర్థనా సూక్త పాఠః । 


46 


పంచాశత సహస్ర దస్య నిగ్రహాణమ్‌ | 


పూర్వైమ్లుచ్చా ఆహురెకే “పతాని స్యాపభ్రంశాత్తం పటానేతి శబ్దమ్‌ । 
కిన్వేకస్యాసీత్సతానత్వమిష్టం నైతీ సర్వై తస్య వంశే ప్రసూతాః ॥ 
అథధేంద్ర విజయాభినందనం పంచమః ప్రక్రమః ప్రారభ్యతే | 

(1) విజ్ఞాన శాలాయాం భారతీయార్వైః కృతః కృతజ్ఞతాసూచకో విజయ మహోత్సవః 
సారస్వతే సూర్య సదనే విజయాభినందన మహోత్సవః (ప్రమహాఖ్యః | 


వర్షాగిరాణామాత్మ సమర్పణమ్‌ । 

ఇంద్ర విజయాభినందనే వర్షాగిరాణాం కృత్ససహయోగేనాత్మ సమర్పణం సూక్తమ్‌! 

సారస్వత్యాఖ్య బ్రహ్మీ సూర్య ప్రతి నిధేనా బ్రాహ్మీ సూర్య ప్రతిష్టాపనా । 

(బ్రహ్మకుండ సమీపస్తా చిత్రాదిత్యస్య మధ్యతః । 

ప్రతిష్టా సాగరే చిత్రా నదీ చిత్ర పదోచ్యతే ॥ 

(గంధ సంపూర్తిః ॥ 

ఇతి మధుసూన విద్యావాచస్పుతి ప్రణీతస్య బ్రహ్మ విజ్ఞాన శాస్త్ర సంబంధినో విజ్ఞానెతివృత్త 
వాదస్య ద్వితీయ పర్వణి భారతవర్నీ యార్యోపాఖ్యానే ఇం(దవిజయాభీనందనం నామ 
పంచమః ప్రసంగః సంపూర్ణః | 


మధుసూదన కృత ఆర్య విజయకావ్యం సంపూర్ణమ్‌ ॥ 


47 


2. ఉక్ట వైరాజికము 


1. సదసద్వాదము :- ఈ (గంథము నందు సత్‌ (రసము), అసత్‌ (బలము) మరియు 
సదసత్‌ (రసబలములు). ఈ మూడు తత్త్వములు సృష్టికి మూలాధారముగ భావించబడి 
వాని వైజ్ఞానిక వివేచన గావించబడినది. మరియు ప్రసంగవశమున జాగ్రథ, స్వప్పు 
సుషుప్తి, మోహ, మూర్చా, మృత్యు మరియు మోక్షము ఈ ప్రకారము జీవాత్మకు 
చెందిన ఏడు (7) అవస్థల వర్ణన కలదు. 

2, వ్యోమవాదము *- ఆకాశమే సృష్టి యొక్క ప్రభవ, ప్రతివ్య మరియు ప్రలయ 
స్థానము అయి ఉన్నది. దీని వివేచన కలదు. 


8. అపరవాదము :- కాల, స్వభావ, నియతి, యదృచ్చా, భూతయోని మరియు పురుష 
ఈదు తత్త్వముల పారస్పరిక సంయోగముతో విశ్వము యొక్క ఉత్పత్తి సమర్థన 
గావించబడినది. 


4. ఆవరణ వాదము :- వయ, వయున మరియు వయోనాధ నామక మూడు తత్వ్వములచే 
సృష్టి ఉత్పత్తి తెల్పబడినది. వస్తు ఉపాదాన రూప ప్రాణమును వయ అనియు, వస్తువును 
'వయనమ్‌ అనియు, మరియు పరిచ్చేదమును వయోనాదము అందురు. ఈ మూడు 
తత్త్వముల దార్శనిక వివేచన గావించబడినది. 


5. అంభోవాదము :- జలమునకు జగత్తు యొక్క ఉత్పత్తి మరియు ప్రళయ కారణము 

చెప్పబడి, జలము యొక్క ఘన, తరళ మరియు విరళ అవస్థలను తెలియజేసి, దాని 

మూలకారణత సిద్దము గావించబడినది. 

6. అహోరాత్ర వాదము :- ప్రకాశము (అహస్సు) మరియు తమస్సు (రాత్రి) ఈ రెండు 

తత్త్వముల జ్ఞాన, అజ్ఞానాది 10 (పది) భేదములు మరియు వాని నుండి సృష్టి ఉత్పత్తి 

వర్ణన కలదు. (ప్రసంగ వశముగ సూర్య, పృథ్వీ స్థిరత్వ, చలత్వముల వేదానుకూల 

విమర్శ చేయబడినది మరియు మూలాత్మా, హంసాత్మా, శివాత్మా ఈ మూడు భేదములలో 

48 


విభక్తమయిన మూడు ఆత్మల సువిశధ నిరూపణ కలదు. 


7. సంశయ తదుచ్చేద వాదము :- సృష్టి విషయము నందు ఎన్ని మత భేదములు 
ఉన్నవో, వాని నిరూపణ చేసి, నిరాకరణ గావించబడినది. పరమేశ్వర, ఈశ్వర, జీవ, 
ఆత్మా, సుఖ, దుఃఖ, జన్మ, మృత్యు, ఉపాసనా, మోక్షాది అనేక దురూహ విషయముల 
నిరూపణ చేసి వైజ్ఞానిక రీతితో సమాధానము ఇవ్వబడినది. ఈ గ్రంథము యదార్ధముగ 
బ్రహ్మ విజ్ఞాన విషయముల సంశయములను తొలగించే ఉత్తమ వివచన పూర్ణము, 
ఎంతో ఉపయోగకరము అయినది. 

8. రజోవాదము. 

9. అమృతమృత్యువాదము. 


10. దైవ వాదము. 


49 


రాలు ఏ లుం 


విజ్ఞానోపక్రమాధికారః షట్‌ పర్వాప్రధమః కాండ :- 

1. మూలోపనిషత్‌ = (బ్రహ్మ కర్మోపనిషత్‌ (2) 
2. కృష్ణోపనిషత్‌ = కృష్ణ త్రిసత్యోపనిషత్‌ (3) 
3. పూర్ణోపనిషత్‌ = పూర్ణ ద్విసత్యోపనిషత్‌ (2) 
4. (ప్రత్యయోపనిషత్‌ = ప్రత్యయైక సత్యోపనిషత్‌ (1) 
5. పురుషోపనిషత్‌ = ప్రాణిక సత్యోపనిషత్‌ (1) 
6. యజ్జోపనిషత్‌ = యజ్లైక సత్యోపనిషత్‌ (1) 
సంశయాధికారో ద్విపర్వా మధ్యమః కాండ :- 

7. _సంశయోపనిషత్‌ = సందిగ్గ సర్వోపనిషత్‌ (౧౮ 
8 మిధ్యోపనిషత్‌ = సర్వాసత్యోపనిషత్‌ (0) 
సంశయోచ్చేదాధికారో ద్విపర్వా ఉత్తమః కాండ :- 

9. _విశిష్టోపనిషత్‌ = విశిష్ట త్రిసత్యోపనిషత్‌ (8) 
10. ఈశ్వరోపనిషత్‌ = ఈశ్వరైక సత్యోపనిషత్‌ (1) 


అధప్రధమకాండ సూచీ - శ్లోకములు 


1. తత్రాదౌ మూలోపనిషత్‌ ప్రథమం పర్వ 18 
ఆభూ-అభ్వ అనునవి జగత్తునకు రెందు మూలములు 
ఆనందః చేతనా - సత్తా అనునవి ఆభూ రూపములు 
కర్మ-రూప-నామ అనునవి అభ్వరూపములు. 
ఆనంద - చేతనా - సతానాం నిరుక్తయః 
అభ్వత్రయ నిరుక్తిః 
అభ్వత్రయాభుత్రయాభ్యా కభావ్యమ్‌ 
అభ్వైవైకంవా, అభ్వమేవైకంవా, ఉభయం వేతి మతత్రయ విభాగః 


50 


2. అథ కృష్ణ త్రిసత్యోపనిషత్‌ చతుఃఖండా ద్వితీయం పర్వ 
(ప్రథమ సచ్చిదానంద ఖండము నందు పదునెనిమిది సూత్రములు 
ద్వితీయ జీవేశ్వర ఖండము నందు నాలుగు సూత్రములు 
తృతీయ దుఃఖ (ప్రతిపత్తి ఖండమందు పంతోమ్మిది (19) సూత్రములు 
చతుర్చై ఉపాసనా ఖండే పంచ సూత్రాణి (5) 


[యు ఈ పం గో 


8. అధ పూర్ణ ద్విసత్యోపనిషత్‌ త్రయధికార 

తృతీయ పర్వము ప్రారంభము 

1. ప్రథమ బ్రహ్మ కర్మాధికారము నందు తొమ్మిది సూత్రములు (9) 
ద్వితీయ (బ్రహ్మ కర్మణ సంబంధాధి కారే చత్వారింశ (40) సూత్రములు 
3. తృతీయే (బ్రహ్మ కర్మాభ్రాం సృష్టిక్రమాధికారే (త్రయోదశ (13) సూత్రములు 
అథప్రత్యభైక సత్యోపనిషత్‌ చతుర్ధ పర్వము పది సూత్రములు 

అథ (ప్రాణక సత్యోపనిషత్‌ పంచమ పర్వము పదమూడు (18) సూత్రములు. 
అథయత్షైక సత్యోపనిషత్‌ - ఎనిమిది సూత్రములు. 
తత్రప్రాణోరన్నానామన్యోన్య పరిగ్రహస్య యజ్ఞత్వం. 
వాజసనేయానామ్‌ (9 నుంచి 28 సూత్రములు) 
అధమధ్యమకాండ పర్వసూచీ 
అథసందిగ్గ సర్పోపనిషత్‌ - పదిహేను (15) సూత్రములు 
అధ అసత్యోపనిషక్‌ - పదమూడు (13) సూత్రములు 


51 


అథ ఉత్తమకాండ విషయసూచి 
విశిష్టత్రి సత్యోపనిషది 

సర్వాసత్యవాద ప్రతివాదస్య ప్రథమఖండస్య విషయాః 
1 నాప్తికత్వ ప్రతివాదము - అయిదు సూత్రములు (ర) 1 - 5 
2. _ ఆత్మనాస్త్పిత్వ ప్రతివాదము - 6-10 సూత్రములు 
3. _ ప్రత్యభావ నాస్తిత్వ ప్రతివాదము - 11-17 సూత్రములు 
4. సాంపరాయిక మాగనాస్తిత్వ ప్రతివాదము (18-29) సూత్రములు 
5. పరలోక నాసిత్వప్రతివాదము (380 - 39) సూత్రములు 
అప్రామాణ్యవాద ప్రతివాదస్య ద్వితీయఖండ విషయములు 
1 జ్ఞాన ప్రామాణ్యసిద్ధి 
2. _ ప్రత్యక్ష ప్రామాణ్య స్తాపనమ్‌ 
3. మనః ప్రామాణ్య సిద్ది 
అథ జీవ జగత్‌ సంశయవాద ప్రతివాదస్య తృతీయ ఖండస్య విషయాః 
1. జీవసిద్దివాదము - (1-7) సూత్రములు 
2 జగత్‌సిద్దివాదము - (8-10) సూత్రములు 
8. నానాత్వైకత్వవాదము - (11-17) సూత్రములు 
4. జ్ఞాన సిద్ధి వాదము (18-22) సూత్రములు 


అధేశ్వర - జగత్‌ - సంశయవాద - ప్రతివాదస్య చతుర్ధ ఖండస్య విషయాః 
1. ఈశ్వర సిద్దివాదము (1-8) సూత్రములు 

2. ప్రశ్నోద్దారాదము (4-5) సూత్రములు 

3. _ సాధర్య్య వైధర్య వాదము (6-19) సూత్రములు 


52 


అధ పరిశిష్టవాదస్య పంచమ ఖండస్య విషయాః 

1. జ్ఞాన విషయోర్ఫేదా భేదవాదః (1-8) సూత్రములు 

2. జ్ఞాన సత్తయో రంగాంగీవాదః (4-6) సూత్రములు 

3. ఈశ్వర జీవ జగతాం ద్వైతా ద్వైతవాదః (7-8) సూత్రములు 
4. ఉఈపాసనావాదః (9-18) సూత్రములు 


అథ ఈశ్వరైక సత్యోపనిషది విషయాః (1-5) సూత్రములు 
సంశయతదుచ్చేద వాద విషయాను క్రమణికాసంపూర్తా ! 


దశవాద రహస్యము :- ప్రస్తుతము షడ్‌ దర్శనములు ఏవిధముగా ఉన్నవో, అదె 
విధముగ వైదిక కాలము నందు దశవాదము ప్రచలితమయి ఉండెను. ఆ దశవాదములను 
సంక్షేపము నందు వివరణ ఇచ్చి దాని రహస్యము తెల్పబడినది. దాని వలన దశవాదముల 
విషయసారము తెలియగలదు. 


53 


(3) ఆర్యహృదయ సర్వస్వము 
(గీతా విజ్ఞాన భాష్యము) 

1. ప్రథమ రహస్య కాండ :- గీతాచార్య శ్రీకృష్ణ, గీతా నామ రహస్యము, శాస్ర 
రహస్యము మరియు విషయ రహస్యము. వీని వైజ్ఞానిక వివేచన గావించబడినది. 
భగవద్‌ గీతా మరియు ఉపనిషద్‌ ఈ మూడు శబ్దముల (విసృత) రోతక వ్యాఖ్య కలదు. 
గీత యొక్క ఉపదేశము మౌలికమయినది అని నిర్దెేశించబడినది. గీతను ఉపనిషద్‌ అని 
ఎందుకు అందురు? దీని పై ప్రకాశనము గావించబడినది. గీతా విజ్ఞాన శాస్త్రము అను 
దాని ఉపపాదన కలదు. ఆత్మ ఏ వస్తువు అయి ఉన్నది? ఆనందమయ ఆత్మ యందు 
శీకమఘు-ఎరదుకు కలుగుచున్నది? జీవుడు బ్రహ్మ రూపము ఏవిధముగా అగును? 
ఈవిషయముల వైజ్ఞానిక వివేచన గావించి గీత యొక్క ముఖ్య ప్రతిపాద్యము బుద్ధి 
యోగము అయి ఉన్నది. అనుదాని స్వరూప ప్రదర్శన గావించబడినది. జావావాలీ 
యందు ఏ 70 శ్లోకముల గీత లభించినదో దాని పాఠ ప్రదర్శన మరియు దానిపై 
ఆలోచనా గావించబడినది. వైశేషిక, సాంఖ్య మరియు వేదాంత విషయ విభాగము 
ఎంతో చక్కని ప్రక్రియతో వ్రాయబడినది. ఆత్మకు సంబంధించిన 18 భేదములు మనో 
రంజకముగ నిరూపించబడినవి. షట్‌ (ఖ) కర్మ ఏమీ? అనునది చక్కగా తెల్పబడినది. 
ఇంకా ఎన్నో గహన విషయముల అద్భుత వివేచన మరియు (ప్రతిపాదన కలదు. 
మ.మ.పం. గిరిధర శర్మా చతుర్వేదీ గారిచే వ్రాయబడిన హిందీ భాషా భూమికా 
యందు సవిస్తారముగ ఇవ్వబడినది. 


2. ద్వితీయ మూలకాండ :- విషయ ప్రవేశము కొరకు ప్రథమము నందు సంస్కార 
శబ్దము యొక్కరహస్యమయ వివేచన కలదు. ప్రథమ కాండోక్త బుద్దియోగము యొక్క 
స్వరూపము మరల విశేషముగ ప్రదర్శించబడినది. మరియు బుద్ది యోగమునకు చెందిన 
నాలుగు లక్షణములు గీత యందు ఎక్కడెక్కడ వచ్చినవో వానిపై సంక్షిప్త సంకేతము 
కలదు. రాజర్షి విద్యా, సిద్ధ విద్యా, రాజ విద్యా మరియు ఆర్ష విద్యా వీని నామాంతరము 


54 


వైరాగ్య యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, మరియు కర్మ యోగము ఈ 
నాలుగు విద్యల సంకేతము గావించి, భగవంతునకు ఏ విద్యపై (రాజర్షి విద్యా) 
విశేషమయిన ప్రీతి కలదో నిర్దెశించబడినది. ఏ ఏ విద్యలందు ఎన్ని ఉపనిషత్తులు 
కలవు, ఏ ఏ ఉపనిషత్తులందు ఎన్ని ఉపదేశములున్నవి, మరియు ఏ ఏ ఉపనిషత్తులందు 
ఎన్ని శ్లోకములు కలవు, వీని పట్టిక ఇవ్వబడినది. దీని భూమికా మ.మ.పం. గిరిథర 
శర్మా చతుర్వేదీ గారు సంక్షిప్తముగా వ్రాసిరి. 

తి, తృతీయ ఆచార్యకాండ :- ఈ [గ్రంథము నందు గీతా చార్య భగవాన్‌ కృష్ణుని 
నిరూపణ కలదు. ఈ కాండ యందు 9 ప్రకరణములు ఉన్నవి. వానిలో మూడు 
ప్రకారముల కృష్ణుడు వాని యందు అయిదు విధముల మహాపురుష లక్షణము తెల్పబడి 
వాని యందు జగద్దురుత్వము నాలుగు ప్రకారముల కృష్ణునితో నిర్దేశించబడినది. నవ 
(తొమ్మిది) కృష్ణ భేదముల నిరూపణ చేయుచూ, నిర్గుణ గుణాతీతుని కృష్ణుడు అని 
ఎందుకు పిలిచెదరు? అనుదాని అద్భుత ఉపపత్తి చేయబడినది. అదెవిధముగ కృష్ణునందు 
అచ్యుత భగవత్వము తృతీయ లక్షణము యొక్క సమన్వయము చూపుచూ, ప్రత్యేకముగా 
ఆత్మ యొక్క పదహారు (16) కళలు నిరూపించబడినవి. ఈశ్వర మరియు జీవుని 
అంశాంశీభావము అయిదు ప్రకారములుగ ఉపపత్తి చూపబడినది మరియు అయిదింటి 
యందు ఉపనిషత్తుల ప్రమాణము ఇవ్వబడినది. మూడు విధముల జీవులందు దంశ, 
మశక, క్రిమి మొదలగు అస్టిరహిత ఆగతిక జీవుల స్వరూపము సంక్షేపముగ చూపబడి 
సాంసారిక జీవుల నిరూపణ రహస్యమయము చేయబడినది. యజ్ఞము నందలి ఆహుతి 
యొక్క ఎంతో రహస్యమయ వర్ణన కలదు. భీష్మ, వ్యాస మరియు నారదాది ఆ 
సమయమునకు చెందిన నేతలు కృష్ణుని యందు మహాలక్షణములను చూసి వానిని 
పరమాత్మగ తెల్పిరి యనెడి విషయము ప్రతిపాదించబడినది. పరమేష్టీ మండలాధివ్రాత 
దివ్య విష్ణువు మరియు మానుషావతార భగవాన్‌ కృష్ణునకు పూర్ణ సమానత కలదు అని 
తెల్పి, విష్ణ మరియు కృష్ణునకు కృష్ణ (నలుపు) వర్ణము ఎందుకు ఉన్నది, దిని అద్భుత 


55 


రహస్యము ప్రదర్శింపబడినది. ఈ కాండము నందు ఎన్నో అద్భుత మరియు మహత్వ 
విషయములు కలవు. వానిని సంక్షేపముగా ఇక్కడ వివరణ ఇచ్చినప్పటికిసీ ఎంతో 
విస్తారముకాగలదు. ఈ కారణముగ కొంత దిగ్గర్శనము చేయబడినది. 


ఈ కాండకు మ.మ.పం. శ్రీ గిరిధర్‌ శర్మాచతుర్వేదీజీ (ప్రారంభము నందు హిందీ 
భాషలో భూమికాను వ్రాసి పూర్తి వివరణ ఇచ్చిరి. తదుపరి సంపూర్ణ గ్రంథ సారాంశము 
కూడ విశద రూపముతో హిందీ భాషయందు వ్రాసిరి. 


4. చతుర్ధ హృదయకాంద :- గీత యందలి 24 ఉపనిషత్తులు మరియు 160 

ఉపదేశములు ద్వితీయ మూలకాండ యందు తెల్పబడినవి, ఏవయితే కలవో, వానినే 

ఈ చతుర్ధ హృదయకాండము నందు వ్రాయడం (ప్రారంభించిరి. కాని, పైన తెల్పబడిన 
24 ఉపనిషత్తులందు ఒక ఉపనిషత్తు మరియు దాని యందు గల ఉపదేశములు వరకు 

పూర్తి అయినవి మరియు కొన్ని కూడ ఇవ్వబడినవి. ఇంతేగాక, చివరలో “సత్యకృష్ణ 

రహస్యము యొక్క పూర్తి వ్యాఖ్య ఎంతో ఉత్తమ ప్రకారముగ ఇవ్వబడినది. దీని భూమికా 
మ.మ.పం. గిరిధర శర్మా చతుర్వేదీజీ హిందీ భాషయందు రచించిరి. 


56 


గీతా మూల విజ్ఞాన భాష్యమ్‌ 
రాజర్షి విద్యాయామ్‌ 
జ్ఞాన యోగి నో2అనుశోకానౌచిత్యోపనిషత్‌ 
ప్రథమోపనిషత్‌ (సప్తోపదేశీ) 
గీతా విషయ సంబంధమున కర్మ - భక్తి - జ్ఞాన యోగములకు అధిక మహాత్వము 
ఇవ్వబడినది. దీనికి విపరీతముగ పం.మధుసూదన ఓరూ గారు సర్వధా అపూర్వము 
మరియు ఎకాంతత రహస్య పూర్ణము అయిన బుద్ధి యోగ సిద్ధాంతమును నాపించిరి. 
గీతా ప్రతిపాదిత బుద్ధి యోగము వైరాగ్య - జ్ఞాన - ఐశ్వర్య - ధర్మ భేదములచే 
నాలుగు భాగము లందు విభక్తమయినది. వీని ప్రాప్తి ఉపాయములను తెల్ప విద్యలు 
నాలుగు. వైరాగ్య విద్య మొదటిది. ఇదియే రాజర్షి విద్యా అనబడుచున్నది. ఈ విద్యను 
అభ్యసించడము వలన బుద్ది నుండి రాగద్వేష మూల ఆసక్తి నివృత్తి యగును. వైరాగ్య 
బుద్ది యోగము బుద్ది తుం ఉదయించును. ఇదియే ప్రస్తుత గ్రంథము యొక్క 
విషయము అయి ఉన్నది. 


1. ప్రథమోపదేశము :-అస్తి హి దేహభృత్యవ్యయాత్మని జన్మ - మరణ ద్వంద్వాభావః 

2, ద్వితీయోపదేశము :- అస్తి హి దేహ భృత్యవ్యయాత్మ్నని సుఖ-దుఃఖ ద్వంద్వస్య 
సంయోగ జత్వే నాగమాపాయిత్వమ్‌, తన్మాత్‌ సమ దుఃఖ - సుఖాను భావినాం 
భూతాత్మనామవ్యయాత్మ నాథర్య లాభా దమృతత్వ సంపత్తిః 

8. తృతీయోపదేశము :- 
(క) అస్టి హ్‌ దేహభృత్యవ్యయాత్మని సదసద్వంద్వే అసతః శరీరాదే; కార్యస్య 
సత్వమ్‌ । సతస్తు కారణస్యాత్మనో౨_ సత్వ మనుపపన్నమితి విజ్ఞాన సిద్దాంతః। 
(ఖ) తస్మాదస్య వికుర్వాణ వినశ్వర శరీర యోగినోల_ ప్యాత్మనో నిర్వికారత్వా 


దవినాశిత్వాచ్చాను శోకానౌచిత్యమ్‌ । 
57 


చతుర్భొపదేశము = 

(క) అపిచైతస్య వినశ్వర శరీరయోగినోల_ ప్యవ్యయస్య జన్మ మృత్యు ద్వంద్వ 
రహితత్వేన హ్యనాసంభవాదనం శోకానౌ చిత్యమ్‌ | 

(ఖ) అపి చైతస్మిన్నవ్యయే - మహాతలీ_ క్షరాత్మనో మూర్తియోనిత్వ స్వాభావ్యచ్చరీర 
విధరణ పరిత్యాగ లక్షణయో జన్మ మరణయోః మౌనః పునికత్వనియమాదను 
శోకానౌచిత్యమ్‌ । 


పంచమోపదేశము :- 

అపిచైతన్యావ్యయాత్మనః పంచభూతగుణాననుస్పృష్టత్వేన వినాశానంభవా 
దనుశోకానౌ చిత్యమ్‌। 

షష్టోపదేశము ఫా 

జన్మమరణవతి భోక్తరి కర్మాత్మని జన్మమరణ ద్వంద్వస్య ప్రవాహనిత్యత్వాద 
పరిహార్యత్వాచ్చ శోకానౌచిత్యమ్‌। 

సపమోపదేశము :- 

నిత్యానిత్యయో రసంగ సండిగనోః సంబంధ స్యానిర్వచ నీయత్వాత్‌ ఆశ్చర్యమయత్వే2పి 
ఆత్మావద్యత్వ సిద్దాంతాత్‌ కీకనో చిత్యమ్‌ | 


58 


రాజర్షి విద్యాయాం ద్వితీయోపనిషత్‌ 
( సప్తోపదేశీ ) 
ప్రథమోపదేశః :- 
కర్మ సంన్యాస లక్షణ జ్ఞాన యోగాపేక్షయా ఫలాసక్తి త్యగోపాధిక బుద్ది యోగ 
వ్రాశస్త్వ్యమ్‌। 
ద్వితీయోపదేశః :- 
కామ్య కర్మ యోగస్య బుద్దియోగ విక్షేపకత్వేన బుద్ది యోగ 
విఘాతకత్వాదనిష్టత్వమ్‌ 
తృతీయోపదేశః :- 
కర్మయోగస్య ఫలాసక్తి త్యాగోపాధిక బుద్దియోగాత్మకత్వేనాభ్యుపపత్తౌ 
(శ్రేయస్మరత్వమ్‌ 
చతుర్భొపదేశః హై 
మోహవ్యతి తీర్దాయాః స్టిత ప్రజ్ఞతయా బుద్ది యోగ సిద్వుపాయత్వమ్‌ । అజ్ఞానామృత 
ణ థ రాక్ష థ్‌ ర 
జ్ఞాన జనితాయ ఉత్తాప్రాకాంక్షయా మనిసి నిర్వేదస్య బుద్దియోగ సిద్వువాయత్వమ్‌. 
Ey థి న య ; 
పంచమోపదేశః :- 
వైరాగ్య లక్షణ బుద్దియోగ స్వరూప సంపత్తి రూపాయాః స్థిత ప్రజ్ఞతాయః షడ్‌ 


లక్షణాని। 


బుద్ధియోగ (ప్రతిబంధక ధర్మాః 


59 


7. సప్తమోపదేశః :- 
రాగద్వేష జనిత వాసనామయ కషాయ నాశే బుద్ది ప్రసాదాద్‌ విమల బుద్ది 
లక్షణస్య బుద్ది యోగస్య బ్రాహ్మీ స్థితి హేతుత్వమ్‌ । 
నవ విధ కృష్ణులు 
(1) అమృతసత్యము; (2) బ్రహ్మ సత్యము; (3) ప్రజాపతి సత్యము అను త్రిసత్యము 
దివ్య కృష్ణుడు. 
అమృత సత్యము :- (1) పరాత్పర కృష్ణుడు; (2) పురుష కృష్ణుడు 


బ్రహ్మ సత్యము :- (8) స్వయంభూ కృష్ణుడు, (4) పరమేష్టి కృష్ణుడు; (5) 
చాక్షుష కృష్ణుడు (సూర్య) (6) వైహాయస కృష్ణుడు (చంద్ర); (7) విశ్వంబర 
కృష్ణుడు (పృధ్వి) 


ప్రజాపతి సత్యము :- (8) ఈశ్వర కృష్ణుడు, (9) జీవకృష్ణుడు. 
శారీరిక విజ్ఞాన భాష్యమ్‌ 
(ప్రథమ భాగము 
బ్రహ్మ సూత్రములకు సంబంధించి శ్రీ శంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ 
వల్లభాది (ప్రసిద్ద ఆచార్యుల భాష్యము యొక్క సంక్రిప్త నమచన గావంచుచూ అక్కదక్కడ 
వైజ్ఞానిక రీత్యా తమ సిద్ధాంతమును కూడ నిరూపణ గావించిరి. 
అన్ని విద్యలకు మూలము బ్రహ్మ విద్య. దేని నుండి జగత్తు ఉత్పన్నమగుచున్నదో 


అదే (బ్రహ్మ. అదే పరమేశ్వరుడు. వేదము విజ్ఞానమయము. విజ్ఞానమే సమస్త జగత్తునకు 
కారణము. 


అక్షర పురుషుని పరావర (బ్రహ్మ అందురు. ఆ పరావరుని దర్శనము అయిన 
పిదప హృదయమునకు చెందిన అన్ని సంశయములు ((గంధథులు) తొలగి, అన్ని 
సందేహములు నష్టము అవుతాయి మరియు ద్రష్ట యొక్క సమస్త కర్మలు క్షీణిస్తాయి. 
60 


అవ్యయ ప్రాప్తి పరాత్పర ప్రాప్తికి ఉపాయము. విజ్ఞానాత్మ నేత్రముల ద్వారా 
రూపములను చూసి నేత్రములందు విరాజిల్లు చుండును. పరమేశ్వరుడే నేత్రముల 
లోపల గల పురుషుని రూపము నందు ఉపదిష్టమయి ఉండును. 


పృధివీ జల తేజ వాయు ఆకాశము లందు పంచాత్మక యోగగుణము లందు 
ఉల్టిత మరియు ప్రవృత్త మయ్యె విధానము వలన యోగికి యోగాగ్నిమయ శరీరము 
ఉపలబమగుచున్నది. వానికి రోగము రాదు. వృద్దావస్ట ఉండదు. మృత్యువు దగరకు 

(౧) (౧) థి ౧ 
కూడ రాదు. 


శూద్రులకు యజ్ఞ యాగాది కర్మల అనుష్టానము నందు మరియు మధు విద్యాది 
విద్యల అధ్యయనమునకు అధికారము లేదు. 

“భయాదస్యాగ్నిస్టపతి భయాత్‌ తపతి సూర్యః । 

భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ణావతి పంచమః ” - (కఠశ్రుతి) 

భయమునకు హేతువు (కారణము) శాస్తా, 

కంపన కారణముచే భయము ( బ్రహ్మ జగత్‌ యొక్క శాసకుడు) 


ఆయువే ప్రాణము లేదా ప్రాణమే ఆయువు. ఎప్పటి వరకూ ఈ శరీరము నందు 
ప్రాణము నివసించునో అప్పటి వరకు ఆయువు కలదు. 


ద్వితీయ భాగము 


“శారీరక విజ్ఞానమ్‌” నామక గ్రంథము భగవాన్‌ వేదవ్యాసుని ద్వారా ప్రణీతమయిన 
వేదాంత సూత్రములకు శ్రీ మధుసూదన ఓరూ గారి ద్వారా గావించబడిన వ్యాఖ్యానము. 

అగ్నికి, అగ్నినుంచి వెలువడే విస్ఫులింగానికి (నిప్తురవ్వలకు) గల సంబంధము 
వంటిదే ఈశ్వరునకు జీవునకు గల సంబంధము ఈ విషయమును దృష్టిలో ఉంచుకొని 
వేదాంత సూత్రములకు చెందిన మొదటి రెండు అధ్యాయములందు ఈశ్వరుని నిరూపణ 
కలదు. మరియు చివరి రెండు అధ్యాయము లందు జీవుని సంబంధించిన వివేచన 
గావించబడినది. 

61 


నిర్దుణ ఆత్మజ్ఞానముచే పరాముక్తి నిరూపణ కలదు. సగుణ ఈశ్వరుని ఉపాసనతో 
అపరాముక్తి వివరణ కలదు. సంసార యాత్రా స్వరూప కర్మగతి వివేచన కలదు. పైన 
మరియు క్రింద (ఊర్ద్వ-అధో) లోకములందు ఆరోహణ మరియు అవరోహణ రూపమందు 
(పేత్యభావ వర్ణన కలదు. తృతీయ అధ్యాయము తృతీయ పాదము నంద ఉపాసనా 
యొక్క నిరూపణ కలదు. సగుణ బ్రహ్మ విద్యను ఉపాసనా అందురు. సగుణ (బ్రహ్మ 
సమస్త గుణములతో పరిపూర్ణమయినది మరియు అంగీ రూపములో ఉపాస్యమగు 
చున్నది. దానినే ఈశ్వరుడు అందరు. ఈశ్వరుని ఒక్కొక్క అంగము యొక్క నిరూపణ 
కలదు. సగుణ (బ్రహ్మవిద్య అంగ విద్యా రూపము నందు నిరూపించబడినది. ఆ 


అంగవిద్యల పేర్లు :- 


ఈశ్వరుని ఒక్కొక్క అంగమునకు చెందిన విద్యలు. 


1. శాండిల్య విద్యా 14 
2. ప్రతర్దన విద్యా 15. 
3. జొతాకీ విద్యా 16 
4. జాబాల విద్యా 17 
ర్‌. ఉపకోశల విద్యా 18 
6. మధు విద్యా 19 
7. పరిసర విద్యా 20 
8. సంవర్ణ విద్యా 21 
9. దైవస్మర విద్యా 22 
10. సామవిద్యా 28. 


11. సామగతి విద్యా 24 
12. పంచాగ్ని విద్యా 925 
19. షోడశకళావిద్యా 26 


. భూమా విద్యా 
వసుధానీకోశ విద్యా 
. పంచకోశ విద్యా 

. ఆనందమయవిద్వా 
. అక్షరవిద్యా 

. సప్త విద్యా 

. యజ్ఞ విద్యా 

. ఆత్మ విద్యా 

. ఆత్మగతి విద్యా 
ప్రాణ విద్యా 

. ప్రాణ సంవాద విద్యా 
: మనోవిద్యా 

. బ్రహ్మ విద్యా 


62 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
83. 
34. 
55. 
36. 
37. 
తెరి. 


ఉక్ట విద్యా 

సద్‌ విద్యా 
ప్రాజాపత్య విద్యా 
ఓంకార విద్యా 
ఉద్దీధ విద్యా 
బ్రహ్మసత్యవిద్యా 
దేవసత్య విద్యా 
వైశ్వానర విద్యా 
దహర విద్యా 
గాయత్రి విద్యా 
పురుష విద్యా 
ఉత్రాంతి విద్యా 


ఈ విద్యలకు గల భేదాభేదము కర్మపరకము లేదా ఉపాసనా పరకమయినది. 

చతుర్ద అధ్యాయము నందు జీవుని విశుద్ది యొక్క జెపచారిక క్రమము 
నిరూపితమయినది. నిర్గుజోపాసనా విద్యా స్వరూపము, భక్తి యోగ ప్రకారము మరియు 
నిర్గుణోపాసనా ఫలము ప్రదర్శించబడినవి. చతుర్ణ అధ్యాయ ద్వితీయ పాదమునందు 
ఉత్రాంతి క్రమము నిరూపించబడినది. ఉత్రాంతి అనగా దేహము నుండి విడిగా 
అగుట. శంకరాచార్య వారి అనుసారము విద్యచే నాశితమయిన కర్మల దేహపాత 
అనంతరము ముక్తి తెల్పబడినది. శ్రీ రామానుజాచార్య వారి మతము నందు సూర్య 
మండలమును భేదనము గావించుటయే ముక్తిగ చెప్పబడినది. ఈ ప్రసంగమునందే 
క్రమముక్తి కూడ నిరూపించ బడినది. తృతీయ పాదము నందు ఆత్మగతులు తెల్పబడినవి. 
వీని యందు దేవయాన మరియు పితృయాన మార్గముల వివరణనిస్తూ భగవాన్‌ 
బాదరాయణ (వ్యాసమహర్షి) శ్రీ రామానుజాచార్య మరియు ఆచార్య జైమినీ మతముల 
ఉపస్తాపన గావించబడినది. చతుర్ధ అధ్యాయము నందు కైవల్య ముక్తి మరియు పరాముక్తి 
మొదలయిన ముక్తి భేదముల ఆచార్యుల మత భేదమును ఇస్తూ వివరణ గావించబడినది. 

ఈ (ప్రకారము వేదాంత సూత్రములపై శ్రీ ఓరూ గారి వ్యాఖ్యానాత్మక వివరణ 
యొక్క అత్యంత సంక్షిప్త రూపరెఖా ఇక్కడ ప్రస్తుతించబడినది. 

ఆచారహీన వ్యక్తులను వేదము కూడ పవిత్రము గావించదు. సదాచార విహీనులకు 
కర్మయందు అధికారము ఉండదు. కర్మయే ఆచరణ ద్వారా ఉపలక్షిత అనుశయ 
స్వరూపము యగుచూ యోనుల (జన్మల) (ప్రాప్తికి కారణమగుచున్నది. 

పరమాత్మ న్వరూపమే ముక్తి యందు జీవునకు తన స్వరూవముగ 
తయారవుచున్నది. 

ఏ 'థీరి పురుషుడు తన చక్షువును లోపలివైపునకు ఆవృతము గావించునో 
అతను అమృత కామన కలిగిన ప్రత్యగాత్మను చూచును. 

ఇది జ్యేష్టబ్రహ్మ. ఇది అపరబ్రహ్మ. ఈ యజు రసమే ఉపనిషత్తు. తృప్తియే దీనికి 
గతి. ఆనందమే విజ్ఞానాత్మ, దేవతలందరూ ఆనందాత్మమయులు. ఇదియే ఆ దేవతలకు 


63 


చెందిన విద్యా అని ఏ మనుష్యుడు దీనిని తెలుసుకొనునో అతను మనుష్యుడు కాడు. 
దేవతల యందు ఒకరుగా అయిపోవును. 

ఏవిధముగా అశ్వము తన వెంట్రుకలను దులిపివేయునో, దూరము గావించునో, 
అదేవిధముగా బ్రహ్మ వేత్త తన పాపములను తొలగించుకొనును. చంద్రుడు రాహువు 
నుండి విడిపించుకొని ముక్తుడగునట్లు, అదేవిధముగా ముక్తుడగును. ఆ కృతాత్మ తన 
అకృత శరీరమును విడిచి, నిరంజన పరమ సామ్యము యొక్క ప్రాప్తిని పొంది బ్రహ్మలోకము 
నందు జన్మించును. “నసపునరావర్తతే”. 

“ఆహార శుద్ధియందే సత్త్వ్వశుద్ధి ఉంటుంది”. 

అన్ని వేదాంతముల లక్ష్యము బ్రహ్మను తెలుసుకొనుటయే. నిర్గుణ బ్రహ్మ ఉపాసకుని 
జ్ఞానీ అందురు. సగుణ (బ్రహ్మ ఉవాసకుని భక్త అందురు. 

సంపరాయ శబ్ద విభాగము సమ, పర, అయ. దీని అర్థము సమ అనగా సమ్యక్‌ 
రూపముతో, పర అనగా పరబ్రహ్మ పురుషోత్తముని యొక్క “అయి” అనగా జ్ఞానము. 
దేనిచే సంపరాయ యొక్క అర్థము యగునో అది భక్తి మార్గము. 

సంపరాయ శబ్దమునకు సంప్రదాయ శబ్దముతో సంబంధము కలిగి ఉండవచ్చును. 


శారీరక విమర్శ:- ఈ స్వతంత్ర గ్రంథము నందు 16 ప్రకరణములు కలవు. వాని 
యందు అనేక గూఢ విషయములు ఎంతో విస్పష్టముగా తెల్పబడినవి. జగత్తుకు కారణము 
దైవ, రజ, ఆప, ప్రజాపతి మరియు బ్రహ్మ మొదలగు భిన్న మయినవి రెండు చూపబడినవి. 
(బ్రహ్మ శబ్బార్థమును అనేక మారులు నిరూపణ చేసి (బ్రహ్మ మీమాంసా యందు ఆత్మ 
రూప బ్రహ్మ మరియు శాస్త్ర రూప బ్రహ్మ రెండింటి మీమాంసా కలదు. ఈ విషయము 
మహత్వపూర్ణముగ తెల్పబడినది. వేదము ఏ వస్తువు అయి ఉన్నది? అనెడి రహస్యము 
తెల్పబడినది. అయిదు ప్రకారముల వేదాధ్యయనముచే విప్ర, బుషి, దేవమొదలగు 
ఉపాధి ప్రాప్తి వర్ణన కలదు. అధర్వ, బుక్‌, యజూః, సామ శాఖలు ఏవిధముగా అయినవో 
చెప్పబడినది. శివ మరియు శివ హృదయారూఢ శక్తి యొక్క ఉవాసనా తత్వము కూడ 


64 


బృహజ్ఞాబాలోపనిషత్‌ ప్రమాణములచె వివరించబడినది. శబ్దమయ వేదము యొక్క 
ప్రాదుర్భావ వర్ణన కలదు. వేద ప్రాదుర్భావ సంబంధమున అప్రధాన మరియు 42 
అవాంతర మతముల సప్రమాణ వర్ణన కలదు. వాని యందు అనాది వేదవాదీ 
మీమాంసకుల నుండి ఆధునిక వివరణ కలదు. ఆంగ్లేయుల మతము ఆంగ్రేజీ భాషలో 
ఇవ్వబడినది. 


ఉపనిషత్‌ పద తాత్పర్యము కలదు. దర్శనశాస్త్రభేదము లందు 6 దర్శనములు, 
18 దర్శనములు, 36 దర్శనములు మొదలగునవి విస్తార పూర్వకముగా కలదు. బ్రహ్మ 
మీమాంసా శాస్త్రము యొక్క విషయ ప్రదర్శన కలదు. గీతా శాస్రము ఒక విజ్ఞాన 
మరియు అన్నిటి కన్నా విశేష మహాత్వ శాస్త్రము. దర్శన శాస్త్రము నందు మతభిదములు 
ఎందుకు కలవు? అనునది తెల్పబడినది. ఆత్మకు ఎడు సంఖ్యల విస్తృత వివరణ 
కలము. ఐఏ దర్శనము లందు ఖ సంఖ్య నిరూపిత మయినదో కూడ తెల్పబడినది. 

ఈశ్వర నిరూపణము ఎంతో విశిష్ట రూపముతో గావించబడినది. జీవ, ఈశ్వరుల 
భేదాభేద స్పష్టతర వివెచన మరియు స్వతంత్ర రూపముతో శారీరక దర్శన విషయములపై 
ఆలోచనాత్మక (ప్రకాశనము గావించిరి. దాని సార సంకలనము వైజ్ఞానిక దృష్టితో 
చేయబడినది. మరియు సులభముగా తెలియుట కొరకు రంగుల మరియు సాదా అనేక 
చిత్రములు కూడ ఇవ్వబడినవి. ఈ గ్రంథ సారాంశము మ.మ.పం. శ్రీ గిరిధర శర్మా 
చతుర్వేదీజీ లిఖించిరి. దీని వలన గ్రంథ మహత్వము చక్కగా తెలియగలదు. 


విశుద్దావ్యయుడు, ఈశ్వరావ్యయుడు, జీవావ్యయుడు అని అవ్యయుడు మూడు విధములు. 


వేదములు, ఉపనిషత్తులు, దర్శనములు, మీమాంసా, గీతా అను అయిదు ఆత్మలను 
నిరూపించు ఆత్మ శాస్త్రములు. 


బ్రహ్మ మీమాంసా శాస్త్రము గీతా శాస్త్రము. 


65 


శాబ్దిక వేదము శాస్త్రము. ఆగ్నేయ వేదము విజ్ఞానము. శాస్త్ర వేదము పౌరుషేయము. 
విజ్ఞాన వేదము అపౌరుషేయము. 


అగ్నేబుగ్వేదః వాయోయజుర్వేదః ఆదిత్యస్యసామవేద ఇతి బ్రాహ్మణ (గంథము 
నందు మూడు పర్వములు - (1) విధికాండమ్‌, (2) అరణ్యకాండమ్‌; (3) ఉపనిషత్‌ 
కాండము. 
నిగూఢ ధర్మములను యోగజ దృష్టా సాక్షాత్మరించుకోవడం దృష్టివిద్యా! 
వేదో నారాయణః సాక్షాత్‌ స్వయంభూరితి శుశ్రుమ్‌. 
చాతుర్వర్ల త్రయోవెదా చత్వారశ్చాశ్రమః పృథక్‌ | 
భూతం భవ్యం భవిష్యంచ సర్వం వేదాత్‌ప్రసిద్యతి Il 
సౌర (బ్రహ్మాండమయ జగద్విజ్ఞానమె వేదము అను నామము గల శాస్త్రము బుషి 
వననమునుచము; 


ఉపనిషచ్చాస్త్రనిరుక్తిః 
వేదాంతా ఉపనిషదః । షోడశోపనిషదాం పరిషంఖ్యానమ్‌ 
1. కౌషీతకమ్‌ బు 7. తైత్తిరీయకమ్‌ కృ 13. గర్భ అ 
2. ఐతరేయకమ్‌ బు రి. కాఠరకమ్‌ కృ 14. ప్రశ్న పైప్వలాదః 
ఛాందోగ్యమ్‌ సా 9. మైత్రాయణీ సా 15. ముండక అ 
యకమ్‌ 
4. తలవకారః సా 10. శ్వేతాశ్వ తరమ్‌ కృ 16. మాండూక్యమ్‌ అ 
వాజస నేయకమ్‌ య 11. ఆత్మా 
6. బృహదార ణ్యకమ్‌ య 12. బ్రహ్మ అ 


66 


అ 0 ఎ రా ౮ మ ౨ [౦ ౪౭4 


. అథర్వశిరా 
. అధర్వశిఖా 
. అమృతనాద 
. అమృత విందు 
. నాద బిందు 
. ధ్యానబిందు 
. తేజోబిందు 
. బ్రహ్మబిందు 
. బ్రహ్మ విద్యా 
. బ్రహ్మ 


. అద్వైత 


శత సంఖ్యా ఉపనిషద్‌ తాలికా (పట్టిక) 


26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
89. 
34. 
35. 
36. 
37. 
తెరి. 
39. 
40. 
41. 
42. 
483. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 


అలాతశాంతి 
నీలరుద్ర 
కాలాగ్నిరుద్ర 
జాబాల 
బృహజ్జుబాల 
నారాయణ 
మహానారాయణ 
బృహన్నరాయణ 
గర్భ 
పిండ 
మైత్రీ 
ప్రాణాగ్నిహోత్ర 
వరాహ 
కలిసంతరణ 
అవధూత 
నృసింహపూర్వతపన 
నృసింహాత్తర తపన 
రామపూర్వతాపనీ 
రామోత్తర తాపనీ 
గోపాలపూర్వతాపని 
గోపాలోత్తరతాపనీ 
రామరహాస్య 
సరస్వతీరహాస్య 
శుక్ర రహాస్య 
నారదపరినవ్రాజక 
67 


51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
రరి. 
59. 
60. 
61. 
62. 
693. 
64. 
65. 
66. 
67. 
65. 
69. 
70. 
71. 
72. 
78. 
74. 
75. 


పరమహంసపరివ్రాజక 


బిక్షు 
తురీయాతీత 
ముక్తికా 
అధ్యాత్మ 
తారసార 
తారక 
నిరాలంబ 
పంచబ్రహ్మ 
అధ్వయమ్‌ 
సూర్య 
పాశుపత 
గణపతి 
కృష్ణ 
హయగ్రీవ 
త్రిపురా 
ఆపరా, 
స్సీత్రా 
సావిత్రి 
వాసుదేవ 
దత్తాత్రేయ 
ఆరుణిః 
మైత్రామణీ 
యాజ్ఞవల్క్య 
శార్యాయనీ 


76. 
CEE 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 


లక్ష్మణ జ్ఞాన తంత్రాధ్యక్ష శిరో గుహాత్మా ద్రష్టవ్యః 


ముద్దల 
త్రిశిఖబ్రాహ్మణ 
మండల బ్రాహ్మణ 
పైంగల 
శాండిల్య 
దక్షిణామూర్తి 
స్మంధః 
శారీరకమ్‌ 
ఏకాక్షరః 


85. హృదయయోగః 
86. 
877. యోగచూడామణి 
88. 
89. 
90. 
91. 
92. 
93. 


రుద్రాక్ష 


కుండలినీ 


అక్షి 


సుబాల మంత్రికా 


బహువృచమ్‌ 
సౌభాగ్యమ్‌ 


నిర్వాణ 


94. 
95. 
96. 
97, 
98. 
99; 


ఆవ(క్ర కండికా 
సారభః 
అక్షమాలికా 
దేవీభావనా బ్రహ్మ 
జాబాల 
కఠరుద్రః 


100.ప్రబోధః 


జ్ఞాన తంత్రాయతన శిరోమండలాంతర్గత సహస్రార పద్మయోని ఆనంద విజ్ఞాన మనో 


68 


బుగ్వేద ము 


10 
ఐతరేయ 
. కౌషీతకీ 
. నాదబిందు 
. ఆత్మప్రబోధ 
. నిర్వాణ 
ముద్దల 
. అక్షమాలా 
. త్రిపురా 
. సౌభాగ్య 
10. బహువృచ 


౧౨ 0 ఎ రా ff భత లల ౨౦ ౭ 


అష్టోత్తర శతోపనిషదాం (108) పరిసంఖ్యానమ్‌ 


శుక్ల 


యజుర్వేదము 


19 


( ఈశావాస్య 


బృహదారణ్య 
జాబాల 

స 
పరమహంస 


సుబాలమం(త్రికా 


ర 


నిరాలంబ 


త్రిశిఖే 


. (బ్రాహ్మణమండల 
. బ్రహ్మణద్వయ 
. తారక 

. పైంగల 

. తురీయాతీత 

3 అధ్యాత్మ 

. తారసార 

. యాజ్ఞవల్య 

. శార్యాయనీ 

. ముక్తికా 


కృష్ణ 


యజుర్వేద ము 


0 90౫ రాలాసిరలులు గా 


10. 
11. 
12. 
19. 
14. 
15. 
16. 
17. 
15. 
19. 
20. 
21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32 


. కఠవల్లీ 
. తైత్తిరీయక 


. అమృతనాద 


కాలాగ్నిరుద్ర 
క్షురికా 
సర్వసార 
శుక్ల రహస్య 
తేజోబిందు 
ధ్వానబిందు 
(బ్రహ్మవిద్యా 
యోగతత్వ 
దక్షిణామూర్తి 
స్కంధ 
శారీరక 
యోగశిఖా 
ఏకాక్షర 
అక్షి 
అవధూత 
కఠరు[ద్ర 
హృదయయోగ 
కుండలినీ 
పంచ(బ్రహ్మ 
ప్రాణాగ్ని హోత్ర 
వరాహ 
సరస్వతీరహస్య 
69 


సామవెదము అధర్వవేదము 
16 31 
1. తలవకారః 1 బ్రహ్మముందక 
9. ముండక 
Pm ఛాందోగ్య 3. మాండూక్య 
3. ఆరుణి 4. అధర్వశిరః 
aes He 
™— 6. బృహజ్ఞాబాల 
ర్‌. మైత్రేయీ 7 నృసింహతాపినీ 
6. వజ్రసూచికా రి. నారదపరివ్రాజక 
9. పీతా 
7. యోగచూడమణి 10 స్య 
8. వాసుదేవ 11. మహానారాయణ 
12. రామరహస 
9. మహాత్‌ గ్ర 
13. రామతాపనీ 
10. సన్యాస 14. శాండిల్య 
11. కక 15.పరమహంసపరివ్రాజక 
16. అన్నపూర్ణా 
12. కుండికా 17. సూర్య 
13. సావిత్రి 18. ఆత్మ 
19. పాశుపత 
లాలా 20. పరబ్రహ్మ 
15. జాబాల దర్శన 21, త్రిపురాతపన 
16. జాబాలి 22. దేవీ 
28. భావనా 
24. బ్రహ్మజాబాల 
౨5. గణపతి 
26. మహావాక్య 
27. గోపాలతపన 
98. కృష్ణ 
29. హయగ్రీవ 
30. దత్తాత్రేయ 
31. గారుఢ 


బుగ్వేదము = 10 


శు.యజుర్వేదము = 19 
కృ. యజుర్వేదము = 32 
సామవేదము = 16 
అధర్వవేదము = 31 
108 
శ్రీరామ ఉవాచ :- 


ఇదం శాస్త్రం మయాదిష్టం గుహ్యమష్టోత్తరం శతమ్‌ । 
జ్ఞానతో9_ జ్ఞానతోవాపి పఠతాం బంధ మోచకమ్‌ ॥ 


70 


(4) విజ్ఞాన ప్రవేశికా 
1. విజ్ఞాన విద్యుత్‌: - వైదిక విజ్ఞానము నందు ప్రవేశించు వారి భోద సౌకర్యము 
కొరకు వైదిక పరిభాషా పదజాలము సులభముగా తెల్పబడినది. 
“ఏకం వా ఇదం విభభూవ సర్వం” 
“సర్వం ఖల్విదం బ్రహ్మ” 
“ఏకమేవా ద్వితీయం బ్రహ్మ” 
“ఐతదాత్య మిదం సర్వం” 
“చతుష్టయం వా ఇదం సర్వమ్‌” - ఈ సర్వము నాల్టింటితో కూడినది. 
1.పురము; 2. పురుషుడు; 3. పరాత్పరుడు; 4. నిర్విశేషుడు 
త్రిపురు షైక పురుషః 
1. క్షర పురుషుడు:- (1) కారణ శరీరమ్‌; (2) సూక్ష్మ శరీరమ్‌; (3) స్తూల శరీరమ్‌; 
(4) (ప్రజా వర్షము; (5) విత్త వర్ణము - 5 కళలు 


2. అక్షర పురుషుడు:- (1) (బ్రహ్మ, (2) విష్ణు; (3) ఇంద్ర; (4) అగ్ని (5) సోమ - 
పంచకళలు. 


3. అవ్యయ పురుషుడు :- (1) ఆనంద; (2) విజ్ఞాన; (3) మనః; (4) ప్రాణ (5) 
వాక్‌-పంచ కళలు. 


పరాత్పర కళ ఒకటి. 5+5+5+1 = 16 “షోడశకళంవా ఇదం సర్వమ్‌”. 
అమితమును మితముగావించునదే “మాయా”. 

ఆనందము రస ప్రధానము ... “ఆనందో రస ప్రధానః”. 

ఏ విధముగా ప్రవహించే నదులు నామ రూపములను విడచి సముద్రము నందు 
విలీనమగునో అదే విధముగా జ్ఞానీ పురుషుడు నామ రూపములు నుండి విముక్తుడయి 
దివ్య పరాత్సర పురుషుని పొందుచున్నాడు. 


71 


శాశ్వతో ధర్మః పరాత్సరః ఐకాంతికో2ియ మానందో నిర్విశేషః 
విజ్ఞాన విద్యత్‌ - డా. ఊర్మిళాశర్మా 
“విద్యాతురాణాం న సుఖం న నిద్రా” 


పం. మధుసూదన ఓరూ గారు తమ వేద విజ్ఞాన కిరణముల రూపము నందు నేటికినీ 
అమరులయి ఉండిరి. 


వైదిక వాబ్బయమునకు నాలుగు భాగములు కలవు (1) సంహితా; (2) 
బ్రాహ్మణము; (8) ఆరణ్యకము; (4) ఉపనిషత్తు. 

ప్రాణమయ ప్రతికృతి మాండలిక జ్ఞానము అయి ఉన్నది. 

సత్త్వరజస్తమో గుణములతో కూడిన త్రిగుణాత్మికామాయకు దైవీమాయా, 
ఆసురీమాయా అని రెండు రూపములు కలవు. దైవీమాయా విద్యా, ఆసురీమాయ 


అవిద్యా. మొదటిది త్రివాదమృతము. రెండవది మృత్యు రూపము. రెండునూ ఒక చోట 
కలిసి ఉండుట అన్నదియే యోగమాయా రూపము. 


పం.మధుసూదన ఓరూ వారి వేద విజ్ఞానమును అనుసరించి అహోరాత్రము 
నాలుగు భాగములలో విభక్త మయినది. బ్రహ్మ అహో రాత్రము, దైవ అహోరాత్రము, 
పైత్ర ఆహోరాత్రము మరియు మానుష అహోరాత్రము. వీని యందు మానుష అహోరాత్రమే 
మన ద్వారా భోగించబడే కాలము. 

“చంద్రోవై సర్వేషాం దేవా నామాత్మా”. “సోమోవై దేవానాం హవిః” సోముడు 
చంద్రుడు. సోముము సృష్టి యొక్క రహస్యము. 

ప్రాణమే అగ్ని యొక్క సూక్ష్మతమ రూపము అగుచున్నది. 


అన్నమును అశితి అందురు. ఇదియే సంతుష్టి. ఇదియే ఆ రస తత్వము. దీనినే 
“ఊర్క్‌” అందురు. ఈ ఊర్క్‌ ప్రాణము తదుపరి అర్క ప్రాణముగా మారి పూర్వ 


72 


స్వరూపమును త్యాగము గావించును. (విడిచి పెట్టను). అర్మ (వాణము ఉక్ట 
ప్రాణమునందు లయమగుచుందడుట అన్ని పదార్ధముల లోనూ అనవరతము జరుగుతూ 
ఉందును. 

“ప్రకృష్ణ జాయతే సా ప్రజా” - ప్రజా శబ్దార్ధమ్‌ 

అవిద్యా అస్మిత రాగ ద్వేష అభినివేశములనబడు అయిదు క్లేశములు కర్మ జన్య 
భోగముల బీజములు. అనగా కారణమయి ఉన్నవి. ఈ అయిదు బీజములతో కూడిన 
కారణ శరీరమునందు అగ్ని-వాయు - ఆదిత్య - చంద్రమా - వరుణ అనబడు 
అయిదుగురు ఆగ్నీసోమాత్మక దేవతలు నివసించుచుందురు. ఇదియే సూక్ష్మ శరీరము 
అనబడుచున్నది. ఈ సూక్ష్మ శరీరముతో ఎప్పుడయితే పంచ భూతములు (పృథివి, 
జలము, అగ్ని (తేజము), వాయు, ఆకాశము) సంయుక్తమగునో అప్పుడు స్తూల శరీరము 
సంపన్నమగును 

అగ్నివలన వేరు వేరు రూపములను చూడ గలుగుచుండుటచె పశ్యత్వ కారణముగా 
అగ్నిని పశువు అందురు. “పశ్యంతీతిపశుః” 

శాంతి లక్షణ దివ్య భావము (బ్రహ్మ 

ఉత్సాహలక్షణ వీర భావము క్షత్రమ్‌ 

ఆత్మ రక్షణాద్‌ పరాత్మానాశ్రయతే తద్‌ వీర్యమ్‌ విత్‌ (వైశ్య) 

క్షుద్ర వీర్య ప్రాణీ శూద్రః సర్వవీర్య స్తంభన లక్షణమ్‌ మృతవీర్యమ్‌ ( ధర్మము) 

శూద్ర పదము నిమ్న జాతికి చెందినది కాదు. భౌతిక సంభూతి యొక్కనామము 
“శూద్ర ఉన్నది. 

మహానాత్మ, ప్రజ్ఞానాత్మ, ప్రాణాత్మ, భూతాత్మ. ఈనాలుగు ఆత్మలందు జ్యోతిని 
ఆధానము గావించుచుచూ జీవించే ఆయువును నిర్దారణ చేయునది విజ్ఞానాత్మయే. 


73 


మనస్సు మూడు రకములు - చేతనాయుక్త, శ్వాసశక్తియుక్త మరియు 
అనుభూతియుక్త. 


హృదయము నందు ఆకాశనామక ద్రవ్యము కలదు. దీని యందు విశుద్ద ప్రకాశ 
రూప, అవినాశీ మనోమయ బ్రహ్మ నివసించు చుండును. రెండు దవడల మధ్య స్థానము 
నుడి ముందుకు కేశముల మూలమున (బ్రహ్మ రంధ్రము ఉండును. దానిపై శిరస్సుకు 
చెందిన రెండు కపాలముల భేదనము గావించుచూ వెడలే సుషుమ్నా నాడి కలదు. 
దీనిని ఇంద్రయోని అందురు. ఇదియే బ్రహ్మ ప్రాప్తి యొక్కద్వారము. అది ఆకాశముతో 
సదృశమయిన శరీరము కల్లి ఉన్నది. ఆత్మా యొక్క సత్తాను ద్యోతితముగావించునది. 
శమ తత్త్వముతో కూడిన ఈ బ్రహ్మ అమృత స్వరూపము అయి ఉన్నది. 

గయలో పిండదానము చేయుట వలన మృత వ్యక్తికి మోక్షము ప్రాప్తించునని 
తెల్పబడినది. 


హంసాత్మకు వోాయుఏశెషయమాసి్‌ళూవము:నందు సమూపషనామక వాయువ 
నందు క్రొత్త జన్మకలుగును. ఈ వాయువు మృత్యురూపీ వాయువు నందు విలీనమగును. 
“జయోతిషాం జ్యోతి” - 
పరత్వము యొక్క అభిప్రాయము సర్వవ్యాపకత. 

నివ్మామ కర్మ నాచరించు జ్ఞానీ మనుష్యుడు సుకృత - దుష్బృత కర్మ సముద్రమును 
దాటి మోక్షము పొందును. 

విజ్ఞాన విద్యుత్‌ వ్యాఖ్య వేద మార్గము నందలి అంధకారమును నిరంతరము 
తొలగించును. 
2. (బ్రహ్మ విజ్ఞాన ప్రవేశికా :- బ్రహ్మ విజ్ఞాన ప్రారంభిక పరిభాషా హిందీలో 
తెల్పబడినది. నిర్విశేష, పరాత్పర, అవ్యయ, అక్షర, క్షర మరియు జీవ షోడశీ మొదలగు 


విషయములను గురించి ఎంతో లిఖించబడినది. 
74 


8. (బ్రహ్మ విజ్ఞానము *- అనేక సంశయములను దూరము గావించుచూ సృష్టి 
విషయమున మత భేదముల నిరూపణ మరియు నిరాకరణ గావించబడినది. పరమేశ్వర, 
ఈశ్వర, జీవుల పరస్పర సంబంధము. సుఖ-దుఃఖ, జన్మ-మృత్యుకారణము, ఆత్మ-ముక్తి 
భేదము, యజ్ఞ, తప, దాన, ఉపాసనా రహనస్యాది అనేక విషయములకు చెందిన 
సంశయములకు సమాధాన పూర్వకముగ ఎంతో విశదరూపముతో వైజ్ఞానిక వివెచన 
గావించబడినది. దాని వలన బ్రహ్మ విజ్ఞాన విషయము చక్కగా తెలుసుకొనవచ్చును. 
ఈ గ్రంథము హిందీ భాషలో ఉండుట వలన ఎంతో ఉపయోగకరమయినది. 

విద్యా మరియు తపస్సుచే అంతర్దర్శి లేదా ఆత్మదర్శియి, సర్వజ్ఞుడయిన ఈశ్వరునితో 
సమానము కావచ్చును. 

ఈ శరీరము నందు రెండు మనసులు పనిచేయుచున్నవి. అవి (1) జీవునిది; 
(2) ఈశ్వరునిది. 


మున ఆత్మ యందు పరమాత్మ ధర్మములను (ప్రవేశముగావించుటకు ఉపాయము 
పేరే ఉపాసనా. 


గండకీ నదీ తీరము నందలి సాలగ్రామము సాక్షాత్తు ఈశ్వరుని ప్రతీకయే. దీని 
ఆరాధన వలన మనసు శుద్దిని పొంది జ్ఞానము వికసించి ముక్తి లభించును. 


మన జీవాత్మ ఈశ్వరుని యందు ఎంత భక్తితో ఆత్మ సమర్పణ గావిస్తే అంత 
వరకే ఈశ్వరుని యందు లయము కాగలదు. జీవాత్మ ఈశ్వరునందు ఆత్మ సమర్పణ 
గావించుటయే ఉపాసన ప్రవృత్తి కర్మ ప్రధానము. నివృత్తి జ్ఞాన ప్రధానము. స్టూల 
శరీరము నష్టము చెందుటవలన మృత్యువు. సూక్ష్మ శరీరము నష్టము చెందుట వలన 
సాలోక్య - సామీప్య - సారూప్య - సాయుజ్య ముక్తిచే ఈశ్వర ప్రాప్తి. కారణ శరీరము 
నష్టము చెందుట వలన పరమేశ్వర ప్రాప్తి సంభవించును. 


75 


ఏదేని ఉపాయముచే బీజచితికి చెందిన ఆవరణ కూడ ఆత్మ నుండి దూరమయి 
తొలగినచో, ఆ ఆత్మ ఆవరణ రహితమై వ్యాపకతను చెందగలదు. పరిచ్చిన్నత 
లేకుండుటచే జీవ, ఈశ్వర అని తెల్పక, “పరమేశ్వరి అందురు. సంసారమునకు చెందిన 
బీజరూప బీజచితి నష్టమగుటతో దేవ సృష్టి, భూత సృష్టి కూడ ఆ ఆత్మయందు 
లేకుండుటచే ఆ ఆత్మకు బంధనము మరల ఎప్పుడూ ఉండదు. దీనినే అపవర్ణ మోక్షము 
అందురు. 


గతికి కారణము కర్మ మరియు కామన. కర్మ రహిత జీవుని ప్రాణమునకు లోక 
- లోకాంతర గతి ఉండకనే, ఆత్మకు సీమా బంధి లేదా పరిచ్చేదము కాగానే, అక్కడి 
కక్కడ సర్వత్ర వ్యాపించి బ్రహ్మ యందు లీనము అగును. దీనినే సద్యోముక్తి అందురు. 
వీనికి దేవయాన పితృయాన మార్గములు ఉండవు. 


(2) జీవాత్మ ఈశ్వరుని ఉకూాసనచి నెమ్మదిగా శుద్దమై సాలోక్య, సామీప్య, సారూప్య, 
సాయుజ్యములను పొంది క్రమముగా ఈశ్వరతను సంపాదించుటను క్రమముక్తి అందురు. 
ఈశ్వరుని ఉపాసన కూడ ఒక విధమయిన కర్మయే. అది విద్యకు అనుకూలమయి 
విద్యను పెంపొందించుచూ ఉండుట వలన జీవాత్మ స్వచ్చమయి ఈశ్వరుని యందు 
లీనము కాగలదు. దానికి గతి దేవయానము. అది మొదటి అగ్నియందు, పిదప వాయువు 
నందు, మరల ఆదిత్యునందు, మరల చంద్రమాయందు, మరల విద్యుత్తునందు జేరి 
అశోక మహిమ లోకము లోనికి వెళ్ళుచున్నది. తదనంతరము బ్రహ్మ లోకమునందు 
చేరుచున్నది. అకృడకు జేరుటతో మరల పునరావృత్తి ఉండదు. 


3. యజ్ఞాది కర్మ దేవలోక ప్రాప్తి యందు నిమిత్తమగుచున్నది. ఏ కర్మల బలముచే 
దేవయాన మార్గమున స్వర్గమును చేరి మరియు పూర్ణ ఐశ్వర్యమును పొందుటచే ప్రాకామ్య 
సిద్ధి కలుగుచున్నదో అనగా ఇచ్చానుసారము సుఖము లఖీంచును గాని ముక్తి కలుగదు. 
స్వర్ణ సుఖములను అనుభవించిన పిదప మరల భూమిపై జన్మ కలుగుచున్నది. 


76 


4. విద్యా కర్మలు గావించినచో, ఆ జీవాత్మ పితృయాన మార్గమున ప్రయాణించి 
ప్రథమముగ పితృ లోకము నందు చేరుచున్నది. అక్కద సుఖ భోగములను అనుభవించి, 
కర్మ క్షయము కాగానే మరల పృధివి పై జన్మ తీసుకొనుచున్నది. 


5. విద్యా పతనీయ కర్మల వలన వేరు వేరుగా (విడి విడిగా) యుక్త మగుచున్నచో 
ఆ జీవాత్మ పితృలోకములోనికి వెళ్ళీ, ఎనఖైనాలుగు (84) నరకలోకములందు 
కర్మానుసారము ఎన్ని నరకములందో దుఃఖము భోగించిన (అనుభవించిన) తరువాత 
పృథివి పై జన్మ గ్రహించును. 


6. ఎవని కర్మ మరియు విద్యా రెండునూ విడి విడి భావముతో కొంచెము (ప్రభావమును 
కలిగి ఉండవో, ఆ దశ యందు కూడ శుక్ష మార్గము లేదా దేవయానము మరియు 
కృష్ణ మార్గము అనగా పితృయానము రెండింటినీ చెందక జీవాత్మకు ఊర్చ్వగతి కలుగదు. 
కేవలము చంద్రమాకు క్రిందకు చిరకాలము అంతరిక్షము నందు గంధర్వ దేహముతో 
ఉండుచుండును. లేదా పృథివి యందు ఈగలు, దోమలు, మొదలగు చిన్న జంతువులు 
ఇలా ఇక్కడే పుడుతూ, మరణిస్తూ ఉండును. 


బ్రహ్మగాయత్రీ :- గాయతి మరియు త్రాయతి ఇతి గాయత్రీ, అనగా తయారు 
చేయునది, రక్షించునది అని అర్ధము. ఆనందముతోనే జీవులు ఉత్సన్నము 
చెందుచున్నవి. ఆనందముతోనే రక్షింపబడి వాని జీవన సత్తా తయారగుచున్నది. కావుననే 
ఆనందమునకు అనగా జగత్‌ వ్యాపక భూమా రసమునకు గాయత్రి అని చెప్పుదురు, 
ఆ భూమా రసము బ్రహ్మ అయిఉన్నది. కావుననే గాయత్రీ కూడ బ్రహ్మ అయినది. 


పృథ్వీ రూప వాక్‌ ను కూడ గాయత్రీ అందురు. 


బ్రహ్మగాయత్రీ ను సదా ధ్యానించుట వలన జీవాత్మ పరమాత్మతో సందానము 
కలిగి ఉండి ముక్తి ద్వారము సహజ మగును. 


(బ్రహ్మ గాయత్రీ శాందిల్య విద్యా. 


77 


విద్యా శబ్దముచే నిర్వికల్పజ్ఞానము, సవికల్ప జ్ఞానము, వస్తు జ్ఞానము మూడింటినీ 
భావించవచ్చును. 


సూర్యుని నుండి దైవిక అన్నము వచ్చుచుండుటయే 'ఆయాహి” , “ఆయు” శబ్దముతో 
తెల్పబడినది. 


మరణించిన తరువాత కూడ ఆత్మ మూడు స్తూల శరీరములను మూడు సూక్ష్మ 
శరీరాలను, రెండు కారణ శరీరాలను కలిగి ఉండి, ఛిన్న ఖీన్న లోకము లందు గతి 
కలిగి మరియు జన్మ (గ్రహించే సమయములో ఈ శరీరములతో పాటు జీవ ఆత్మ 
నాల్గవ ప్రకారముగల స్తూల శరీరము నందు (ప్రవేశించును. 
స్వయంభూకు చెందిన మనలోని శాంతాత్మ ఆనంద స్వరూపము. వ్రాణప్రధాన తత్వములను 
'దేవతా” అందురు. 


పితరులకు ముక్తిని కలిగించుటయె పుత్రుల యొక్క ముఖ్య పుత్ర ధర్మము. ఇది 
(శ్రద్దా సూత్రముతో శ్రాద్దముతో సంబంధము కలిగి ఉన్నది. 


సత్త్వ, రజ, స్తమో గుణములు మూడింటి వర్ణనము సాంఖ్య శాస్త్రము నందు, 
పురాణములందు, మనుస్మృతి యందు కలదు. 


ఇంద్రియ జన్య జ్ఞానమును ప్రత్యయము అందురు. 


అగ్నియందు సోమము వేయుటను 'సవనము' అందురు. ప్రాతః మధ్యాహ్న సాయం 
సవనములు. 
విజానమయక్షైత్రజ్ఞ ఆత్మను “స్వ అందురు. దాని యందు ప్రజ్ఞాన ఆత్మ లయము 
ఇ లం ఈ ఇ 
చెందుటను స్వ+ఆవ్యాయ్‌ = స్వావ్యాయ అందురు. దీని నుండి స్వాప్‌- స్వప్న శబ్దము 
ఉత్పత్తి చెందినది. 


78 


ప్రజ్ఞానాత్మ చంద్రమా నుండి స్త్రీ పురుష శుక్ర, శోణితములతో తయారయిన 
పిండములోనికి ప్రవేశించి జన్మ (గహించును. ఈ ప్రజ్ఞానాత్మ లోకాంతర చారీ ఈ 
శరీరము లోనికి ఆగంతుకము అయినది. 


ఈ ప్రజ్ఞానాత్మ వచ్చిన తరువాత సూర్య రస, వాయు రస, మరియు విద్యుత్‌ ఈ 
మూడింటి సంయోగముతో ఈ శరీరమునకు చెందిన సంపూర్ణ భూతానుశయములను 
(గ్రహించి, ఆ అనుశయములతో శరీరము నిర్మించగా ఒక నవీన ఆత్మ ఉత్పన్నమగుచున్నది. 
స్‌ “హంసాత్మా అందురు. 


విజ్ఞానమయ ఆత్మ హృదయము నందు ఉండుచూ, సర్వాంగ శరీరము నందు 
తన కిరణములను వ్యాపింపజేయును. విజ్ఞానమయ ఆత్మ హృదయమును విడిచి 
పెట్టుటయే మృత్యువు అనబడును. 


విజ్ఞాన ఆత్మ హృదయాకాశము లోపలగల ఒక సూక్ష్మ దహర పుండరీక నామక 
బ్రహ్మపురీ అనబడు ఆకాశము నందు చర్మమును స్పర్శింపకుండా నిరాలంబముగ 
విశ్రాంతి గొనును. దీనినే సుషుప్తి - నిద్ర అందురు. 


విద్య వలన ఆత్మకు బ్రహ్మ్గతి యగును. బ్రహ్మ వైపునకు వెళ్ళుచూ పరమ 
శాంతిని పొందును. ఆత్మయందలి కషాయము దూరమై, ఆత్మ శుద్ద స్వరూపములోనికి 
వచ్చును. 

మహాపురుషుల ప్రబల విజ్ఞానాత్మ ఒక్క క్షణము నందే దుర్చలుని ప్రకృతిని 
పరివర్తనము గావించును. 

పరబ్రహ్మ పధము నిరాకార బ్రహ్మ యందు నిరాకరముగ లీనము అగును. 
అపరబ్రహ్మ పధము నందు సాకార బ్రహ్మయందు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య 
క్రమ భేదముతో సాకారముగ (బ్రహ్మయందు లీనమగును. సంసార యాత్ర నుండి 
విముక్తి పొందును. 


79 


హంనాత్మ భూతాత్మ యొక్క రూపాంతరము. 
స్తూల శరీరమును ఆకృతి, సూక్ష్మ శరీరమును (ప్రకృతి, కారణ శరీరమును అహంకృతి 
అందురు. 
భూతాత్మకు గల పది గతులు :- (1) సంసారగతి; (2) అతిముక్తి (3) అతిమృత్యు; 
(4) పంచత్వ; (5ుబ్రాహ్మీ (6) దైవీ; (7) పౌత్రీ; (8) నారకీ, (9) అగతి; (10) 
సమవలయ. 

జన్మ మృత్యువుల ద్వారా ఒక యోని శరీరము నుండి మరియొక యోని శరీరము 
లోనికి నియతితో సంసరణము (ప్రవేశము) చెందుటయే సంసారము. 

విద్య ఆత్మ యొక్క స్వరూపము, కర్మ ఆగంతుక ఆవరణము. 

తన శరీర రూపీ మృత్యు భాగముతో అమృతభాగమునకు ఒక హృద్దంధి బంధనము 
అవిద్యా సూత్రముతో ఉత్పన్నము చెందుతూ, విచ్చిన్నము చెందుతూ ఉంటుంది. ఈ 
అమృత మృత్యు భాగముల పరస్పర బంధనము విచ్చిన్నము అగుటనే మృత్యువు లేదా 
దేహాంతము అందురు. 

పృధివికి చెందిన భౌతిక శరీరము పృధివి పైనే ఉంటుంది. కేవల అనుశయము 
తీసుకొని చం[ద్రమాలోనికి వెళ్ళుచున్నది. అక్కడ కూడ సోమమునకు చెందిన అనుశయ 
భాగముతో చంద్రమా యొక్క రసము సమ్మిళితమై ఒక సౌమిక శరీరము 
నిర్మించబడుచున్నది. ఆ శరీరముతో చంద్రమా యందు కొంచెము సమయము వరకు 
జీవన నిర్వాహము గావించుచున్నది. ఆ శరీరము కూడ చంద్రమా నుండి మరొక 
(ప్రదేశమునకు వెళ్ళజాలదు. ఈ కారణముగ మరొక లోకమునకు వెళ్ళే సమయమున 
ఆ శరీరమును విడచి కేవల అనుశయమును తీసుకొని సూర్య లేదా పృధివి లోనికి 
వచ్చు చున్నది. సూర్యునందు కూడ అక్కడ అనుశయ కారణముచే సూర్యునితో 
మిభశ్రితమయి సౌర శరీరము తయారగుచున్నది. ఆ శరీరముతో కొంచెము సమయము 
వరకు సూర్యునందు ఉందుచున్నది. కాని, సూర్యునుంది మరొక లోకము లోనికి వెళ్ళే 

80 


సమయమున ఆ శరీరమును అక్కడే విడచి, కేవలము అక్కడి అనుశయమను తీసుకొని 
వెళ్ళుచున్నది. ఇదే కర్మబంధన చక్రమందు పరిభ్రమణ యొక్కక్రమము అయి ఉన్నది. 
మరియు ఈ భీన్న భీన్న మూడు శరీరములు ఈ మూడు లోకములందు జీవించి 
ఉండుటకు స్థితికి కారణము అయి ఉన్నది. 


పంచభూతముల అనుశయముతో తయారుగనది యాతనా శరీరము - 


ప్రజ్ఞాచే చేతనా తయారగుచున్నది. మరియు వైశ్వాసర అగ్ని సంబంధముతో 
పంచభూతముల అనుశయము కూడ ఉండుచున్నది.పంచభూతముల ఒక స్తర పోగుపడి 
జమా అగుటచే అదే ఆ వైశ్వానర లేదా ప్రజ్ఞాత్మా యొక్క శరీరము అగుచున్నది. ఈ 
శరీరమును యాతనా (కష్టముల) శరీరము లేదా భోగ శరీరము అందురు. ఈ భోగ 
శరీరముతో నరక యాతన (కష్టములను) అనుభవించునది కావున యాతనా శరీరము 
అందురు. 


మృత్యువు తరువాత ఇంద్రియజన్యజ్ఞానము: - 


స్మరణ కాలీన జ్ఞానమును అనుసరించి ఆ సమయమున అనగా పృథధివిని విడిచిన 
తరువాత చంద్రమాకు చెరుకొనె వరకు కొంచెము కొంచెము ఇంద్రియ జన్య జ్ఞానము 
ఉత్సన్నము అగుచూ ఉంటుంది. మృత్యువు తరువాత బాహ్య జగత్తు నందు శబ్ద, 
స్పర్మాది విషయముల సంయోగము యదార్దముగ స్పష్టముగా ఉండనందున మనసుకు 
చెందిన ఆ సంస్కారములు తీసుకొని స్మరణ మాత్ర జ్ఞానము ఉంటుంది. పూర్ణ జ్ఞానము 
ఉండదు. యదార్ధజ్ఞానము లేకుండుటచె మలిన జ్ఞానము ఉండును. 


నిద్రలో ప్రాణము పోయినచో కృష్ణ మార్గము :- 
సుషుప్తి దశ యందు ప్రజ్ఞానాత్మను తీసుకొని విజ్ఞానాత్మ పురీతతీ నాడి యందు 


— 


(ప్రవేశించిన సమయమున ప్రాణము ఉత్రాంతి చెందినచో కృష్ణమార్గము కలుగును. 
(౫) ౧ 


81 


సూర్యుని వైపునకు శుక్ల మార్గములో వెళ్ళే (పయనించేత్మకు సూర్యుడు అంతిమన్టానము. 
చివరలో పరమానంద మోక్షము లభించును. కృష్ణ మార్గములోపయనించే ఆత్మకు 
అంతిమ స్థానము సూర్య ప్రకాశము లభించని ఘోర అంధకారమయము. నరకము, 
దుఃఖము లభించును. 
(ప్రాణి యొక్క యిచ్చపై (కోరిక) ఆధారపడిన కర్మలను “కామము అందురు. 
పితృ స్వర్గము మూడు విధములు :- ఉదన్వతీ, పీలుమతీ మరియు ప్రద్యా. వీనిలో 
ప్రద్వా అన్నిటికన్నా ఉత్తమమయినది. 

ఎవరి కామనలు ఆత్మ శక్తిని గుర్తించిన కారణంగా నష్టము చెంది నశిస్తాయో 
వాని కామనలు ఆత్మయందే పూర్తి గావింపబడుటచే ఆత్మ యందే విలీయమానమగును. 
అటువంటి ఆత్మకు గతి (గమనము) లేకుండా, అక్కడసోసమవలయమిుక్తిని పొందును. 

అగ్నిచయన యజ్ఞము మినహాగా, మిగిలిన అన్ని యజ్ఞముల వలన ముక్తి 
లభించదు. కాని, కేవల స్వర్గము (ప్రాప్తించును. 

విజ్ఞానమయ ఆత్మకు (బుద్ది యుక్త ఆత్మకు) ప్రజ్ఞాన మయ ఆత్మ (మనో యుక్త 
ఆత్మ) యొక్క ప్రబల వాతక కర్మల (ప్రభావముచే ఆఘాతము కల్గుచున్నది. యజ్ఞముల 
వలన మనుష్యునిలో దైవ సంస్కారములు ప్రబలమై, దైవాంశ ఏర్పడి సూర్యుని వైపునకు 
ప్రయాణించుట పరమ స్వాభావికము అగును. ఇదియే యజ్ఞ రహస్యము. 

యజ్ఞ బలము నష్టము కాగా, ఆత్మ పృధివి వైపునకు భూతానుశయమై అవతరించి 
మరల జన్మను పొందును. ఇదియే సోమయజ్ఞ రహస్యము. 
వైశ్వానర శబ్ధము స్ట 

పృథివీ కేంద్రము నుండి పాదాల ద్వారా చేరే అంగిరా అగ్ని ద్వౌ (సూర్య) 
లోకము నుండి బ్రహ్మ రంధ్రం ద్వారా (ప్రవేశించే ఆదిత్య అగ్ని శరీరము నందు ఘర్షణ 
చెందుటచే వైశ్వానర అగ్ని ఉత్పత్తి చెందును. లోకమును విశ్వమనియు, దానిని అధిష్టించిన 
నాయకుని 'నరి అనియు అందురు. ఇదియే వైశ్వానర శబ్ధము. 


82 


పృధివి మీద శరీరము యొక్క సంబంధము తెగుటతోనే ఆత్మ ఉత్మమణము 
చెంది సూర్యుని నాక లోకము కంటె పరమయిన స్మంభ మందు చేరుచున్నది. అక్కడ 
మొదట విద్యుత్‌, తదుపరి వరుణ పిదప ఇంద్ర, పిదప ప్రజాపతి మరియు చివరిలో 
అంతమందు బ్రహ్మ ఈ అన్ని కామ ప్రలోకముల భేదములు ఏవయితే గలవో, వాని 
యందు యధెచ్చా విహారము గావించుచూ పరమానందమును పొందుచున్నది. ఇదియే 
చయన యజ్ఞము వలన ముక్తి ప్రాప్తి అయి ఉన్నది. 

పితృ స్వరముల అధిష్టాత యముడు. ఇక్కడ సోమము అధికముగా ఉండుటచే 
యముడు దుఃఖ దాయికాదు. ధర్మరాజు. యజ్ఞదాన తపముల వలన భుక్తి, ముక్తి 
లభించును. 


సమవలయ శబ్ధము ఫ్‌ జా 


ఆత్మ సమవలయము నొందక గతి చెందుటకు కారణము ఆత్మయందు కామము, 
శుక్రము, అవిద్య నిండి ఉండుటయే సమ = ఒకే, అవ = విధముగా, లయ = అగుట 
- సమవలయ శబ్దము. 


83 


(5) విజ్ఞాన మధుసూదన 


1. బ్రహ్మ చతుప్పదీ :- ఈ గ్రంథము నందు 1. ప్రజాపతి, 2. విరాట్‌, 3. ఆత్మా, 4. 
ఆత్మగతి ఈ నాల్లింటి యొక్క సువిశద వైజ్ఞానిక వివేచన కలదు. వీనిని యధావిధిగా 
అధ్యయనము చేయుట వలన వైదిక విజ్ఞానము నందలి అనేక సంశయములు 
తెలియగలవు. ఉపనిషత్తు లందు ఆఖ్యాయికా రూపమున మరియు ఉపదేశ రూపము 
నందు అనేక చోట్ల చతుష్పాద బ్రహ్మ యొక్క నిరూపణ కలదు. దానిపై ఆధారపడి 
(బ్రహ్మకు నాలుగు పాదములు (దశలు, స్థితులు) కల్పన గావించబడి ఈ (బ్రహ్మ చతుప్పుదీ 
రచన గావించబడినది. నిర్గుణ, నిర్విశేష రస తత్వముతో ఆరంభమయి సంసారమునకు 
చెందిన వర్తమాన స్థితి వరకు నాలుగు ప్రకారముల అవస్థ భావించబడినది. మరియు 
దాని పూర్తి వివరణనిచ్చి షోడశ కళాపురుషుని ఈ గ్రంథము నందు ప్రదర్శించడమయినది. 
దీని భూమికా సూక్ష్మ రూపములో హిందీ భాష యందు మ.మ.పం. శ్రీ గిరిధర శర్మా 
చతుర్వేదీ గారు లిఖించిరి. దీని వలన గ్రంథ విషయము పూర్ణ దిగ్గర్భనము కాగలదు. 


నిర్గుణ, నిర్విశేష రస తత్త్వ్వముతో ఆరంభించి సంసారమునకు చెందిన వర్తమాన 
స్థితి వరకు నాలుగు ప్రకారముల అవస్థా భావించబడినది. 1. గూఢోత్మా, 2. శిపివిష్ట; 
3. అధియజ్ఞ 4. విరాట్‌. ఈ అవస్టలే ఒకటి రెండు పాదములుగ భావించబడినది. 


నిర్గుణ నిర్విశేషముతో ఆరంభమయి కేవలము శక్తుల యొక్క వికాసము ఎక్కడ 
వరకు ఉంటుందో అది 'గూఢోత్మా నామక ప్రథమ పాదము యొక్క సీమ అయి 
ఉన్నది. సృష్టి అయినప్పటికినీ ఇంద్రియ గ్రహణ యోగ్య స్టూలతా ఎక్కడ వరకూ 
ఉండదో అది రెండవ పాదము అయి ఉన్నది. ఈ సూక్ష్మ భాగము శేప (గుప్త స్లానము) 
మాదిరిగా వేష్టిత (అప్రకాశిత లేదా కప్పబడి) మయి ఉండుటచే, దీనిని 'శిపివిష్ట 
నామముతో అందురు. ఇక్కడ శక్తుల యొక్క విజ్బంభణయే కలదు. శక్తుల యొక్క 
భూతముల యొక్క సంమిశణ రూప యజ్ఞము మూడవ. వాదము 'అధియజ్ఞ అయి 
ఉన్నది. మరియు స్టూలత ఏర్పడడంతో వర్తమాన స్థితి రూప విరాట్‌ నాల్గవ పాదము 


అయి ఉన్నది. 
84 


బ్రహ్మ చతుష్పదీ గ్రంథ విషయ సూచికా :- 
1. (బ్రహ్మ పరిభాషా నుండి 388 వరకు ఆత్మానాత్మ వివేకః (నుండి) అనేక విషయములు 
విసృతము 
అథ విరాట్‌ పరిచ్చేదః ఫా 
39. జీవేశ్వర - పరమెశ్వరాణాం వివేకః నుండి 64 పరమెశ్వరస్యోపాసనా 
అథ ఈశ్వర దర్శనం 
65. ఈశ్వర సంప్రతివ్రా నుండి 81 సూర్యగాయత్రీ మరియు 
82. చంద్ర గాయత్రీ 
జీవదర్శనం 
83. జీవ పరిచయః నుండి 84 జ్ఞానోత్సత్తి కమః 
అధాత్మ - పరిచ్చేద 9 
85. జీవ చతురాత్మ - సంస్థాయాం ప్రత్యయాత్మ వాదః నుండి 
96. ఇంద్ర ఆత్మా 
ఆత్మ పరిచ్చేదే పంచాత్మ సంస్థా 
96. ఆత్మ పంచకే శారీరిక శబ్ధః నుండి 156 ఆత్మ శాస్త సమన్వయః 
గతి విద్యా 
157. గత్యాశ్రయాణామాత్మానాం ప్రతిపత్తిః నుండి 170 విప్రతిపత్తి శోథనమ్‌. 


= ఇతి - 


85 


బ్రహ్మమ్‌ - సిద్ధాంతము:- బ్రహ్మ సిద్దాంత గ్రంథ ప్రతివాద్య విషయము సర్వ మూల 
కారణమయిన బ్రహ్మ యొక్క స్వరూపము తెల్పబడినది. మూలము నందు అది 
నిర్విశేషము. అదే పరాత్సరమై నిరంజన మగుచూ మరల అదే పరమాత్మ సృష్టి ఇచ్చ 
(కోరిక) చే సాంజనము. సకల స్వరూపధారణము గావించు చున్నది. అదే మరల 
వ్యతిక్రమము నందు నిరంజన పరాత్సరమయి నిర్విశేషముగ నేషించుచున్నది. 


దర్శనముల ఉద్దెశ్యము జగత్తునకు మూలకారణమును అన్వేషించుట. 
సాంఖ్యము జ్ఞానము మరియు యోగము దాని కర్మ. 
రసబలములు రెండునూ ఒకే తత్వ్వమునకు రెండు అంతర్నిహిత ధర్మములు. 


ఆనందమయాధికరణము నందు బ్రహ్మకు రెండు రూపములు తెల్పబడినవి. 
ఒకటి నామ రూప భేదోపాధి విశిష్టము మరియు రెండవది దానికి విపరీతము సర్వోపాధి 
వివర్ణితము. 


కర్మదోషావృత్త దృష్టి మండలము ఆ వ్యాపక (బ్రహ్మను శీఘ్రముగా ప్రయత్నము లేకుండా 
దర్శించసీయడము లేదు. 

కియయే ధారావాహికమయి గుణ రూపతను పొందుచూ ఉన్నది. రసము నందు 
గుణములు ఉత్పత్తి చెందుటలేదు. 

(బ్రహ్మోశ్రిత బలము, బలముచే కంపము, కంపముచే ఫల స్వరూప విశేషము 
అనగా సంసారము కలుగుచున్నవి. రసము నిత్యము. బలము లేదా కర్మయే మరణ 
ధర్మమును కలిగి ఉన్నది. 


నిశ్వల ఆకాశము నందు వాయువు మాదిరిగానే అన్ని భూతములు ఈశ్వరుని 
యందు ఆశితమయి ఉన్నవి. ఆ ఈశ్వరుడు తన యందు గల అన్ని భూతములను 
పోషించుచూ 'భూతభృద్‌ అని పిలువబడుచున్నాడు. 


86 


ప్రాణ శక్తియే బుషి, పితృ, దేవ, మను, గంధర్వ రూపము లో విభజింపబడుచున్నది. 
కారణ శరీర నాశము కేవలము జ్ఞానము వలననే కలుగును. దాని వియోగమే 
ముక్తియై ఉన్నది. 
“ఆ” ఉపసర్ద లభతే అను దాని అర్ధము స్పర్శ జగత్తు (బ్రహ్మ నుండి లభించినది. కావున 
జగత్తులకు (బ్రహ్మ ఆలంబనము. 
(ప్రకర్ష కరోతి హి (ప్రకృతిః, ప్రకర్ష యందు తారతమ్య తరతమ భేదము కలదు. 
సూర్య మండల రసము “బుద్ది. చంద్ర మండల రసము మనస్సు. పృధివీ 
మండల రసము శరీరము, ఇంద్రియములు. 
'అంి అనగా అశనాయా, యిచ్చా లేదా కాంక్షచె 'త్మా' సర్వత్ర వ్యాపించునది అని “ఆత్మి 
శబ్దమునకు గల అర్థము. అశనాయాకు ఆధారము రసము గావున శుద్దరసము నందే 
ఆత్మ శబ్దప్రయోగము జరుగను. 


ఆత్మానందము, రసానందము శాంతి రూపము. తను ఒక స్థానములో స్థిరముగా 
ఉంటూ, దూరముగా ఉన్న వస్తువులను కిరణముల ద్వారా దర్శింప జేయునది. ద్యోతనము 
గావించునది 'జ్యోతి”. దీనినే నౌ” అందురు. నవధాజ్యోతి “నవదుర్గ”. 


భూత మాత్ర భూమికి అన్నము అయిన విధముగనే, దేవత సూర్యునకు అన్నము. 
మనుష్యులందు శరీరము భూతమయము. ఇంద్రియములు దేవమయములు. మనిషి 
రెండింటిచే బద్దుడు. 


(బ్రహ్మ రూపిణీ ప్రతిష్ట వలననే మొత్తము జగమంతయూ (ప్రతిష్టితమయి ఉన్నది. 
మనసు కన్నా సంకల్పక చిత్తము గొప్పది. దాని కన్నా జ్ఞాన విజ్ఞానములు గొప్పవి. 


రసము యొక్క పరిణామము తృప్తి: దీని వలన విజ్ఞానము, ఆనందము 
కలుగుచున్నవి. 


87 


ఆనంద రూప రసబ్రహ్మ సర్వవ్యాపకము. బలకారణముగా సఖండ మయినప్పటికినీ, 
రస కారణముగ అఖందము. 

భయ కారణము అజ్ఞానము. విజ్ఞానమును “అభయి మందురు. కాని, జ్ఞానము 
అజ్ఞానావృతమై మోహవశము అగుటయే “భయ కారణమని శ్రీ పం.మధుసూదన 
ఓరూూ గారు తెలిపిరి. 

విజ్ఞాన సిద్ధికై అవశ్యము ప్రయత్నము గావించ వలయును. రస ప్రధాన ప్రతిపత్తి 
శాస్త్రము వేదాంతము. బల ప్రభోధమె 'బుద్ది” అని చెప్పబడినది. ప్రబోధ కారణముగనే 
భోద్‌ - భౌద్డ్‌ -బుద్ది అయినది. 

ఇష్‌ అనగా అన్నము. ఇష్‌ (అన్నము) భోగ్యమును [గ్రహించు ప్రవృత్తి ఇచ్చా 
(ఇచ్చా) శబ్దము యొక్క వ్యుత్పత్తి అర్ధము) 

బలమును ధరించి ఉండుటయే ధృతి. 

పరమాత్మ యందు నిహితమయి ఉండు (శ్రద్ద (ద్రవాత్మ -ద్రవరూపము కావున 
దీని నుండి జలము (అప్‌) ఉత్పన్నమగును) 
సంస్కృతి శబ్దము :- విశ్వమే సమబ్రహ్మ యొక్క కృతి సంస్కృతి. 
మనసు ద్వారా పరమాత్మ యందు గావించబదే ఆత్మ సమర్పణయే యోగము. ఇదే 
ఉపాసనా. 


కర్మ సాంతనికము. అనగా థారా ప్రవాహము. ఇదియే సంతానము కర్మ రహిత 
తత్త్వమునే కైవల్యము లేదా మోక్షము అందురు. 


“అశ్వత్ల' అనగా జగత్‌ అని బృహదారణ్యకము నందు తెల్పబడినది. 
(బ్రహ్మ విద్యా (ప్రభావముచే యజ్ఞ విద్య ప్రాప్తించును. 


88 


2. బ్రహ్మ వినయః గ్రంథము :- 

అనిరుక్త ప్రజాపతి నిర్విశేష బ్రహ్మ. నిరుక్త ప్రజాపతి ఈ విశ్వము. 

దిగ్గేశ కాల బంధనములోనికి రావడమే ఈ ప్రజాపతి యొక్క నిరుక్త భావము. 
వీటి నుండి అపరిచ్చిన్నమయి ఉండునపుడు వానినే అఖండ, నివారణ మరియు అనిరుక్త 
అందురు. 


ఒక భావము నుండి అనేక భావముల ఉదయము విశ్వము అని చెప్పబడుచున్నది. 

సూర్యోదయము ఎక్కడ నుండి అవుచున్నదో, ఎక్కడ అస్తమించు చున్నదో అది 
ఇ సృష్టి ధర్మము. నిత్యము. 

నామ రూప కర్మలు మూడునూ కలిపి '“అభ్వి అందురు. 

ఆకాశ రూప ఆనందము లేనిచో ఇక్కడ ఎవరు జీవించి ఉండగలరు? అనగా 
జీవించలేరని అర్ధము. 

సత్తా, విజ్ఞాన, ఆనందములనబడు మూడు తత్త్వ్వముల కలయికచే (బ్రహ్మ ప్రతీతి 
కలుగుచున్నది. ఒకే రసము వృక్షము యొక్క మూలము, మధ్య, ఊర్ద్వ భాగము లందు 
ఎలా వ్యాపించి ఉన్నదో, అదే విధముగా బ్రహ్మ ఈ విశ్వమునందు వ్యాపించి యుండెను. 
బ్రహ్మ యొక్క సూత్ర రూపము నందు ఈ విశ్వము కలదు. 

ఈ మొత్తము విశ్వము మృత్యువు యొక్క బంధనము నందు కలదు. గతి 
వంతమయిన విశ్వమందు గతితో పాటు విచ్చెద సంబంధము కలదు. 

మహిమా బల ప్రభావముచే రసము ఉత్తరోత్తర విశేష బలములను థారణ 
గావించును. 

అమిత రసము నందు మిత భావము మాత్రా లేదా మాయా అందురు. దీనినే 
ప్రభా” లేదా ఆవరణము అనియు అందురు. 


89 


'మాయి ఉదయించుటయే అవిద్యా. మరియు తొలగుటయే విద్యా. విద్యా ముక్తి 
యొక్కయు, అవిద్యా సృష్టి యొక్కయు రూపము. తత్త్వము యొక్క ముకుళిత భావ 
సంజ్ఞ చిత్తము. వికసిత భావ సంజ్ఞ చేతన. 

అవ్యయ, అక్షర, క్షర భేదముతో ఉన్న మూడు ప్రకారముల ఛందస్సును భా, 
(ప్రభా, ప్రతిభా అని కూడ అందురు. ఛందము మితి భావమునకు గల పేరు. 

తన వయము యొక్క శక్తి తోను, వయోనాదము యొక్క శక్తి తోను మరల 
జన్మను గ్రహించుట విశ్వము యొక్క నియమము. 

అత్తి ధర్మము భక్షణ శీలత లేదా అశనాయా పరోక్షభాష యందు అత్రి అని 
తెల్పబడినది. 

యజ్ఞము రెండు విధములు. ఆహితి మరియు ఆహుతి. ఆహితి అనగా ఆధానము, 
చితి. అనగా ఒక బలముపై మరొక బలము వచ్చి చేరును. సోమము అగ్నికి అన్నము 
అగుట ఆహుతి. 

ఆహవనీయ అగ్నిపై ఆధారపడి వసు, రుద్ర, ఆదిత్యులు, దక్షిణాగ్నిపై ఆధారపడి 
పితరులు, గార్హపత్య అగ్నిపై ఆధారపడి పశువులు, మనుష్యులు నివసించు చుందురు. 

బిందువుకు నాలుగు వైపులా ఏర్పడే వృత్తాకార మండలము నాదము యొక్క 
రూపము. బిందువు కేంద్రము (నాభి) తోను, ప్రథి (అంచు) తో నాదము సమానమయినవి. 
8. బ్రహ్మ సమన్వయః :- సిద్దాంత వాదమును పం. మధుసూదన ఓరూ గారు తమ 
అనేక గ్రంథముల బార్లా అనేక రూపములందు తెలియ జేసిరి. ఆ సిద్దాంత వాదమునే 
ఈ [గ్రంథము నందు ఒక ప్రకారముగ నిరూపించడమయినది. ఈ గ్రంథము ఎంతో 
మహత్త్షమును కలిగి ఉన్నది. దీనికి బ్రహ్మ సమన్వయ మనబడు నామము ఎందుచేత 
ఇవ్వబడినదనగా జగత్తు నందు ఏ కొంచెము కనపడుచున్నదో, వాటి అన్నిటి యందు 
బ్రహ్మ యొక్క అన్వయము కలదు. అనగా బ్రహ్మ అన్నిటీయందు అంతః ప్రవిష్టమయి 
ఉండెను. ఈ విజ్ఞానము ఈ (గంథమునందు విశద వివేచన చేయబడినది. 

90 


[గ్రంథ విషయ సూచీ :- 1. నిర్విశేషు, 2. పరాత్సరః, 3. అవ్యయః, 4. అక్షరః 
, 5. క్షరః, 6. ప్రజాపతిః, 7. సృష్టి, రి. ప్రణవః 
ఇంద్ర చతుర్దశా :- (14 ఇంద్రులు) :- 1. సత్యమింద్రః, 2. శ్వాఇఖంద్రః 3. 
విద్యుదింద్రః, 4. ఉత్సాహెంద్రః, 5. ప్రాజ్ఞెంద్రః, 6. ప్రజ్ఞాప్రాణంద్రః, 7. ప్రాణ ఇంద్రః 
, 8. ఆయురింద్రః, 9. బలమింద్రః 10. వాగింద్రః, 11. ఆత్మా ఇంద్రః, 12. ఆకాశ 
ఇంద్రః, 18. రూప మింద్రః, 14. జ్యోతిరింద్రః, 15. గతిరింద్రః 
అష్టా వసవః (అగ్నిః) 
ఏకాదశ రుద్రః (వాయుః) 
k ఆధ్యాత్మిక రుద్రా, 2. అధియజ్ఞ రుద్రాః, 8. నాక్షతిక రుద్రాః 
(దివ్యారుద్రః) ఎకాదశ, 
4. దివ్య ర్లుద్రాః 
ద్వాదశ ఆదిత్యః 
ఓంకారస్య సర్వసిద్ధి హేతుత్వమ్‌ 
నాలుగు వర్ణముల విభాగము ఎందుకు అయినది? మొదలయిన ధార్మిక 
విషయములు కూడా ఈ (గంథమునందు ఇవ్వబడినవి. 


91 


(6) సైన్స్‌ప్రదీప్‌ 
1. పంచభూత సమీక్షా: - 1935 సం॥ము. డిసెంబరు నందు కాశీ హిందూ విశ్వ 
విద్యాలయము నందు ఒక పంచ మహాభూత పరిషద్‌ నిర్వహించబడినది. దాని యందు 
పం. వుధునూదన ఓరఖా గారు కూడ జాలా నిర ఆ నమయంమున 
పంచమహాభూతముల పై సంస్కృతము మరియు హిందీ యందు వారు ఏ ప్రసంగము 
చేసి యుండిరో, దాని ఉల్లేఖనము గావించబడినది. పంచ మహాభూత పరిషత్‌ నందు 
సర్వసమ్మతితో పంచ మహాభూత సిద్ధాంతమును సుస్థిరమని భావించడము అయినది. 


సర్వదా ఒకటే అయి ఉన్న దానిని బ్రహ్మ అందురు. దాని నుండి రెండు స్తోత్రములు 
(ధారలు) ఆరంభమగుచున్నవి. పర మరియు అవర. ఈ పరావర సంజ్ఞక ద్వివిధ 
శ్రోతము నుండి అవర శ్రోత యొక్క బ్రహ్మయే పంచభూతమని చెప్పబడుచున్నది. 


సత్‌ యొక్క రసము ఇక్కడ సూర్యుని యొక్క బింబ మండలము అయి ఉన్నది. 
ఆకాశ మరియు వాయువుల రసము ఈ సూర్య మండలము నందు అంతః ప్రవిష్ట 
హిరణ్మయ పురుషుడయి ఉండెను. సత్‌ మరియు త్య ఈ రెండూ కలిసి పంచభూతమయ 
ఒక సత్యప్రజాపతి యొక్క రూపసిద్ధి యగుచున్నది. 

కేవలము సంయోగ వియోగముల తారతమ్యము చేతనే భౌతిక పదార్థముల 
ఉత్పత్తి వినాశము జరుగుచూ ఉన్నది. కాని, దేని సంశ్లేషణ విశ్లేషణ కారణముగ ఈ 
భౌతిక పదార్ధముల ఉత్పత్తి వినాశ క్రమము అవగాహన లోనికి వస్తుందో లేదా 
తెలియబడుతుందో, ఆ అయిదు మౌలిక భూత పదార్ధములు ఎప్పటికినీ నశించవు. ఈ 
అయిదు మౌలిక తత్వ సమిష్టిని ఒకే శబ్దముతో 'సత్య' అందురు. 

(ప్రాణఘన స్వయంభూ మండలమును పరమాకాశము, ఆపోమయ పరమేష్టీ 
మండలమును వాయు సముద్రము, వాజ్మయ సూర్య మండలమును తేజః సంస్థానము 
మరియు అన్న అన్నాదమయ పృధ్వీ చంద్రులకు అగ్ని ఆషః సంస్థానము ప్రత్యక్షము 
కనపడుచున్నది. 

92 


“బహిరింద్రియ గ్రాహ్యగుణ కృతాత్మత్వం భూతత్వమ్‌”. కంపన తరంగము యొక్క 
ఆధార భూత పదార్థమును మనము ఆకాశము అందుము. 


వాయువు ద్వారానే గతి శబ్దము ఉత్పన్నము అగుచున్నది. కాని వాయువు మరియు 
శబ్దము రెండునూ భీన్న పదార్థములు అయి ఉన్నవి. ఇందువలననే వాయువు శబ్దము 
నందు ప్రతిగతిని ఇస్తుంది. ఈ రెండింటిలోను వాయువు - “యధాకాశోస్థితో నిత్యం 
వాయుః సర్వత్ర గోమహాన్‌” ను అనుసరించి ఏదేని అవకాశము నందు వ్యాపించు 
చున్నది. మరియు సర్వదా గతిమాన్‌ అనగా అంతటా చలించగలదు. 'యత్‌- గతిశీల 
వాయువు, “జూకి- స్టితిశీల ఆకాశము రెండింటినీ కలిపి సంయుక్తముగా వైదిక 
పరిభాషయందు “యజ అందురు. 


2, వస్తు సమీక్షా వసు సమీక్ష (సైన్సు) చక్కగా తెల్పబడినది. సంస్కృతము నందు 


సైన్సు విషయములకు సంబంధించిన ప్రథమ పుస్తకము. 
వస్తు సమీక్షయందు పదార్ధ విజ్ఞానము ఉదయించే విద్య విశేషముగ నాలుగు 

భాగములందు ప్రతివాదించబడినది. 

1. పదార్థ విజ్ఞానము :- ఇక్కడ అగ్ని వాయ్వాది స్వరూప ధర్మ శక్తి విశేషములు 
నిరూపించబడినవి. 

2. రసాయన విజ్ఞానము :- ధాతు మూల జీవజాత పదార్దముల ఉపాదాన భూత 
రూఢ (ఉత్సన్నము చెందించే ధాతువుల) పదార్ధములు, స్వభావము. నిర్మాణ 
క్రమము, తత్త ధర్మ నిర్వచనము, రూఢ పదార్థముల సంయోగ విశేష సవిశేషములు 
నిరూపించబడినది. 

8. దృగ్విజ్ఞానము :- ప్రకాశ తమశ్చాయా రూప ప్రస్వత్వవైపుల్య ప్రతిబింబాది 
నిరూపణ చేయబడినది. 


93 


4. అంశు విజ్ఞానము :- సూర్య కిరణముల గమనాగమన రంగవైచిత్ర్యాది నిరూపణ 
గావించబడినది. 


తవోత్పత్తి స్థానము - సూర్యుడు. 

తాప ఫలాని - ప్రసారణమ్‌. 

అవస్థాంతరీకరణమ్‌ (అవస్తా పరివర్తనమ్‌) 

సంక్రమణము - సంక్రమించుట (తాపము) 

సంచరణము - సంక్రమించిన తాపము యధా రూపముగ అవయవ సంనివేశ 
ప్రదేశము నందు సమాన భావముతో ఆక్రమించుటయే సంచరణము. 

వికిరణము :- తాప వికిరణము అన్ని పదార్దముల సాధారణ ధర్మము. పదార్ధముల 
నుండి ఇతర పదార్థములకు తాపము ఉప సంక్రమించుట (ప్రవేశించుటయె) వికిరణ 
లక్ష్యము. 

శోషణమ్‌ - ప్రతిఫలనమ్‌ - 

అను మితిగ్రాహ్యతాపః 

ఆపేక్షిక తాపః 

ఇతి తాప నిబంధనం ప్రకృతి విశేషాధానమ్‌. 

ఇతి వస్తు సమీక్షా 

పం. మధుసూదన ఓర్వూ గారిచే విరచితమయిన వస్తు సమీక్షా గ్రంథము వారి 
పౌ(త్రులు (మనుమలు) పం. ప్రద్యుమ్న ఓరూ గారి కుమారులు పం. పద్మలోచన శర్మా 
(ఓర్లూ) గారిచే సంపాదితమయినది. 


94 


సైన్స్‌ ప్రదీపగంథము నందు అయిదు అంతర్గత గ్రంథములు కలవు. 
భౌతిక సైన్స్‌ ప్రదీపికా; అగ్ని విద్యుత్‌ ఈథరు విజ్ఞానము. 

యౌగిక సైన్స్‌ ప్రదీపికా, మౌలిక పదార్ధ విద్యా ఫిజిక్స్‌ 

శారీరిక సైన్స్‌ (రసాయనిక పదార్థ విద్యా - కెమిస్ట్రీ పేరుతో ప్రసిద్ధి చెందినది.) 
ద్భగ్‌ విజ్ఞాన (ప్రదీపికా 

వస్తు సమీక్షా 

(బ్రహ్మ విజ్ఞానమునకు సంబంధించి ఆర్య హృదయ సర్వస్వ [గ్రంథము నందు 
అయిదు అంతర్గత (గ్రంథములు కలవు. 

1. బ్రహ్మహృదయమ్‌ (ఆర్నయీ వేద సంహిత 18 విద్యా) 

బ్రాహ్మణ హృదయమ్‌ ( బ్రాహ్మణోక్త విజ్ఞాన సముచ్చయః) 

ఉపనిషద్‌ హృదయమ్‌ (ఉపనిషద్‌ పరిష్మూర) 

గీతా హృదయమ్‌ (భగవద్దీతోపనిషత్‌ భాష్యము) 

బ్రహ్మసూత్ర హృదయమ్‌ (శారీరక విజ్ఞానమ్‌) 


oP ల ఫం గో 


ణి రల [0 


95 


(7) నిగమ భోద 


నిగమ భోద (గంధము నందు అయిదు అంతర్గత (గ్రంథములు కలవు. 
(1) నిగదవతీ; (2) గాధావతీ; (8) ఆఖ్యానవతీ; (4) నిరుక్తిమతీ; (5) పత్తాస్వస్తిర్వేద 
మాతృకా :- విద్యా వాచస్పతి పం. మధుసూదన ఓరూ గారిచే రచింపబడిన ఈ 
గ్రంథములు వారి శిష్యులు సురజనదాస స్వామీ వారిచే సంపాదితమయి రాజన్లాన్‌ 
రాజ్య సంస్తాపిత రాజస్తాన్‌ ప్రాచ్య విద్యా ప్రతిష్టాన్‌, జోద్‌పుర్‌ వారిచే ముద్రించబడినవి. 
సంపాదకులు సూచించినదేమనగా ప్రస్తుత గ్రంథము శ్రీ ఓర్లూ వారి 'వాక్సదికా” 
నామక గ్రంథ ప్రకరణ భూత “వర్ణ సమీక్షా” యొక్క అవాంతర ప్రకరణము అయి 
ఉన్నది అని. 

నిస్సందేహముగ బ్రాహ్మణ గ్రంథములందు *“వాక్‌ ను “పత్తాస్వస్తి” అని చెప్పిరి. 
శతపధ బ్రాహ్మణము ననుసరించి వాక్‌ ఏదేని 'నిదాని ము (గుర్తు పై ఆధారపడి 
నామమును గ్రహించుచున్నది. కొన్ని చోట్ల “పత్తా అదితి మరియు పూషా పత్నీగా 
చెప్పబడినది. ఈ పత్తాతో అగ్నికి కూడ కరు ప్రతీతమగుచున్నది. ఎందు చేతననగా 
అగ్నికి పథికృత్‌ మరియు పథఃకర్తా అని చెప్పబడుచున్నది. బుగ్వేదము నందు స్వస్థి 
శబ్దము శుద్ద అధ్యాత్మిక అర్థము నందు పరమానందమునకు పర్యాయవాచీగా 
ప్రయోగింపబడుచున్నది. 
విషయానుక్రమణికా :- 1. మాతృకా పరిమ్మారము ప్రథమ పాఠము వర్ణ సమామ్నాయము. 
2. యమ పరిష్కారము; 3. గుణపరిష్మారము; 4. అక్షర నిర్దేశము; 5. సంధి పరిష్కారము. 

ఏ మార్గముపై సూర్యుడు పరిభ్రమణము గావించుచూ దృష్టి గోచర మగుచుందెనో, 
ఆ మార్గము సూర్యుని నాలుగు వైపులా సంవత్సరము నందు భ్రమణము గావించే 
పృథివి యొక్క మార్గము. ఈ మార్గమునకు కూడ వేదము నందు “'పత్తాస్వస్తి అని 
చెప్పబడుచున్నది. వాక్‌ ఆగ్నేయ అనగా అగ్ని దేవతా పరమగుటచే పార్టివీ అనబడుచున్నది. 


96 


అగ్ని పృథివి యొక్క దేవతా. కావున శ్రుతియందు “యదాగ్ని గర్భా పృధివీ” అని 
చెప్పబడుచున్నది. నిరుక్త కారుడు యాస్ముడు కూడ “అగ్నిర్వాభూన్థానళ అను వచనముతో 
ఈ రహస్యమునే సృష్టీకరణ గావించెను. 

పృథివీ రూప ఈ వాక్కు యొక్క మార్గము వర్ణము లేదా వర్ణమాతృకా అయి 
ఉన్నది. ఈ వర్ణములపై వాక్‌ పరిభ్రమణ చేయుచుండును. ఏ ప్రకారము పృథివీ 
యొక్క పరిభ్రమణ మార్గము పత్తాస్వస్తి అని చెప్పబడుచున్నదో, ఆ (ప్రకారమే వాక్‌ 
యొక్క మార్గము వర్ణమాతృకా కూడ పత్తాస్వస్తి శబ్దముతో వ్యవహరింపబడుచున్నది. 
ఈ (గంధము నందు ప్రతిపాదించబడిన వర్ణమాతృకాకు పత్తాస్వస్తి శబ్దముతో వ్యపదిష్టము 
గావించుటకు (వ్యవహరించుటకు) కూడ ఇదే రహస్యము అయి ఉన్నది. 

మాతృకాను వాక్‌ నామక ప్రథమ ప్రవాఠము నందు అవాంతర 9 (తొమ్మిది) 
ఖందములు గలవు. ప్రథమ ఖండము నందు 97 వర్ణముల ఆర్నయీ వర్ణ మాతృకా 
యొక్క నిరూపణ కలదు. ఈ ఖండము నందు ఎనిమిది ఆయోగ వాహముల అంతర్గతమున 
స్వరభక్తి, రంగ, అనుస్వార, విసర్గ, హ్ల, హ మొదలయిన జెరస్య ఊప్మ వర్ణములు 
మరియు 'యమి కు చెందిన స్వరూపము యొక్క సుస్పష్ట మరియు ప్రామాణిక నిరూపణ 
కలదు. 

ద్వితీయ ఖండము నందు 187 వర్ణముల ప్రతిపాదన కలదు. వీనిలో 97 వర్ణములు 
ఆర్నెయీ వర్ణమాతృకాకు చెందినవే. కాని వీనికి అతిరిక్తముగ 90 జెపపాదిక వర్ణముల 
అధిక నిరూపణ కలదు. 


తృతీయ ఖండము నందు 63 లేదా 64 వర్ణముల బ్రాహ్మ వర్ణ సమామ్మాయము 
యొక్క వర్ణన కలదు. చతుర్ద ఖండము నందు 51 వర్ణములు కలిగిన మాహేశ్వర వర్ణ 
సమామ్మాయము యొక్క నిరూపణ గావించబడినది. 

పంచమ ఖండము నందు మయాసుర విభాగము ద్వారా పరిచాలిత హోడా చక్ర 
నామక 37 వర్ణములతో కూడిన ఆసురీ వర్ణమాతృకా నిరూపించబడినది. 


97 


వర్ణ నిర్దెశాది పరిశిష్ట విచార నామక ఆరవ ఖండమునందు వర్ణమాలను మాతృకా 
అని ఎందుకు పిలిచెదరో నిరూపించబడినది. అనగా అవయవ పరిచ్చేదమును మాత్రా 
అందురు. మాత్రికా శబ్దమే ఉచ్చారణ సమానతతో మాతృకా అనబడుచున్నది. వర్ణమాల 
తల్లి మాదిరిగా భిన్న భిన్న దేశ భాషలకు జననీ అయి ఉన్నది. కాన్రననె ఈ సామ్యముచే 
వర్ణమాలకు మాతృకా అని చెప్పబడుచున్నది. 

రెండు వ్యంజనములకు చెందిన మధ్య విచ్చేదము “యమ” సర్వ ప్రథమము వాక్‌ 
యొక్క సాన భేదముచే వేకురా, సుబ్రహ్మణ్యా, గౌరివీతా మరియు ఆంభ్యూణీ అనబడు 
నాలుగు భేదములు చెప్పబడినవి. లల స్వయంభూ మందలమునకు చెందిన వాక్కు 
నకుతా; పరమేష్టీ మండలమునకు చెందినది సుబ్రహ్మణ్యా, సౌర మండలమునకు చెందినది 
గౌరివీతా మరియు చంద్ర మండల యుక్త పృథివీ మండలమునకు చెందిన వాక్‌ 
ఆంభ్యూణీ అయి ఉన్నది. పృధివీ మండలస్ట ఈ ఆంభ్యూణీ వాక్‌ భూమి యందు 
సర్వత్రా వ్యాపించి ఉన్నది. దీని వలననే మనుష్యులు జీవించి ఉందురు. 

ప్రకారాంతరముగ ఈ వాక్‌కు అమృతా, దివ్యా, వాయవ్య మరియు ఇంద్రీ (ఇంద్ర) 
ఈ నాలుగు భేదములు గావించబడినవి. వీనియందు బుక్‌, సామ యజూరూప వేదత్రయీ 
అమృతావాక్‌ అయి ఉన్నది. దీని వలననే సమస్త విశ్వము ఉత్పన్నము చెందుచున్నది. 
దీని యందే (ప్రతిష్టితమయి ఉండుచున్నది. మరియు దీని యందే లీనము అగుచున్నది. 
ఈ వాక్‌ ఆకాశ రూప అయి ఉన్నది. ఇది అగ్నిచే ఉత్పన్నము చెందుచున్నది. అధర్వవేద 
పారమెస్టదిత్య బుతవాక్‌ అయి ఉన్నది. దీని వలననే భూతములు (భూత భాగము) 
ఉత్పన్నము చెందుచున్నవి. ఈ రెండు వాక్కులు ధ్వని రహిత మయినవి. ధ్వని రూప 
వాక్‌ శ్రోత్రము (చెవి) తో గృహీత మగుచున్నది. ఇది రెండు ప్రకారములు. వర్ణ పద 
వాక్యాది విభాగ రహిత లేదా అవ్యాకృత వాక్‌ను “వాయవ్యా” అందురు. ఇది వాయువుచే 
ఉత్పన్నము చెందుచున్నది. వర్ణపద వాక్య విభాగయుక్త వ్యాకృత వాక్‌ను “ఐంద్రీ” 
అందురు. 


98 


ఇదే ప్రకరణము నందు అమృతా, దివ్యా, వాయవ్య, ఐంద్రీ (ఇంద్ర) అనబడు ఈ 
నాలుగు ప్రకారముల వాక్‌ను తీసుకొని పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ, వర్ణ, అక్షర, 
పద, వాక్య, పశువాక్‌, పక్షివాక్‌, సరీస్ఫప వాక్‌ మరియు మనుష్య వాక్‌ రూపముతో 
వాక్‌ నకు నాలుగు నాలుగు భేదములు భావించబడి 'చత్వారివాక్‌ పరిమితా పదాని” 
ఇత్యాది మంత్రము యొక్క సమన్వయము ప్రదర్శింపబడుచున్నది. 

“అకారోవై సర్పావాక్‌” - వివరించబడినది. 

పరబ్రహ్మ విద్య యందు క్షరుడు అక్షరుని ఆశ్రయించి ఉండును. మరియు అక్షరుడు 
అవ్యయు నందు సమన్వితమయి ఉండుచుండును. అదేవిధముగా శబ్ద బ్రహ్మ విద్యయందు 
వ్యజంనము స్వరము నందు ఆభ్రితమయి ఉందును. అదేవిధముగా స్వరము స్పోటరూప 
ఆలంబనము పై ఆశితమయి ఉందుచున్నది. 

తొమ్మిది బిందువులు లేదా తొమ్మిది అర్ధమాత్రలు, స్వరము యొక్క వ్యాప్తి 
స్థానము [కాంతి మండలము లేదా మహిమా తడమ అయి ఉన్నది. 

తృతీయ ఖండములో అక్షరము నందు దేవతా యొక్క ధ్యానము తెల్పబడినది. 


పంచమ ఖండము నందు అక్షరముల గురుభావము మరియు లఘుభావముల 
కారణము యొక్క వివేచన చేయబడినది. 

వర్ణముల యొక్క పరస్పర సంబంధముపై సంధులు కల్టుచున్నవి. వర్ణముల 
యొక్క ఆ సంబంధము సర్వ ప్రథమ విభూతి మరియు యోగ భేదముతో రెండు 
విధములు అయి ఉన్నది. 

చంద్రాది వ్యాకరణ శాస్త్రముల మాదిరిగా ఇంద్ర నిర్మిత వ్యాకరణ శాస్త్రము కూడ 
ఎప్పుడయినా, ఏదైనా ఉన్నచో, కాని అథిదైవతము నందు అనగా ప్రకృతి యందు ఏ 
ప్రకారము ధ్వని రూప అవ్యాకృత వాక్‌ను ఇంద్ర ప్రాణము స్వర వ్యంజన రూపముతో 
వ్యాకృతము గావించినదో, దీని మౌలిక ఉపపత్తి ఈ పుస్తకము నందు గ్రంథకారులు 
వేద గ్రంథములపై ఆధారపడి సప్రమాణముగ తెలియబేసిరి. 

99 


“స్వయం రాజంతే ఇతి స్వరాః” - స్వర శబ్గోత్పత్తి నిర్వచనము. “వ్యజ్యంతే స్వర 

రూపై రక్షరైః” వుత్చత్తిచె వ్యంజనము అనబడుచున్నది. 
సోస్తి ప్రత్యయోలోకేయః శబ్బానుగమద్భతే 
అనువిద్ధమివ జ్ఞానం సర్వం శబ్దేన భాసతే ॥ 
ఓం శబ్ద వాచ్యం చ బ్రహ్మమ్‌ 

నాభి ప్రాణవాయువు యొక్క ప్రథమ స్థానము. అక్కడ నుంది వెడలి అది ఉరః 
స్థలము నందు, కంఠము నందు మరియు శిరస్థానములను తాకి ప్రథమ ప్రక్రమమును 
సమాప్తి చేయుచున్నది. ఉరః స్థలము నందు తా కంఠము నందు (ప్రధమ ప్రక్రమము 
పూర్తి అయిన తరువాత అక్కడ నుండి వెడలి అది శిరన్గానమును తాకి రెండవ ప్రక్రమము 
పూర్తి చేయుచున్నది. శిరఃన్లానము నుండి వెడలి కప స్థానములందు ఆఘాతమును 
పొంది తృతీయ (ప్రక్రమము పూర్తి చేయుచున్నది. ముఖ స్తానము నుండి మరల చతుర్ధ 
ప్రక్రమము నందు అది వర్ణ రూపము నందు పరిణతమై ముఖ నుండి వెడలుచున్నది. 
ఆవిధముగా భగవాన్‌ వాణిని చెప్పెను :- ఆత్మ బుద్ది ద్వారా అర్హముల (ప్రాప్తి పొంది 
(తెలుసుకొని) వానిని మరొకరికి తెలియజేయు కోరికతో మనసును (మైరితము 
చేయుచున్నది. 

భిన్న భిన్న స్థానములందు సంయోగ కారణముచే భిన్న భిన్న వర్ణములను ఉత్సన్నము 
చేయుచున్నది. ఆ వర్ణముల విభాగము అయిదు ప్రకారములుగ అగుచున్నది. స్వరము 
చేతను, కాలముతోను, స్థానము తోను, ప్రయత్నము తోను మరియు అనుప్రదానముతో 
అని వర్ణ రహస్యవెత్త తెలియజేసిరి. 


ప్రాతః కాలము వేద పఠనము మంద్ర (అనుదాత్త) వాణితో అనగా స్వరముతో 
గావించవలెను. మధ్యందిన సవనము నందు మధ్యమ వాణితో మరియు తృతీయ 
సవనము నందు తార (ఉదాత్త) హెచ్చు నాయి వాణితో గావించవలెను. 


100 


సామ మంత్రము నందు షడ్డ, బుషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, 
నిషాద భేదముతో ఏ సప్త స్వరములు చెప్పబడినవో, అవి కూడా ఉదాత్తాది మూడు 
స్వరముల నుండి అతిరిక్తము లేదా మినహాయింపు కాదు. 

మయూరము షడ్డమ స్వరము నందు పలుకును. ఎద్దులు బుషభ స్వరము 
నందు అంకె వేయును. అజ మరియు అవి (మేకలు, గొట్టిలు) గాంధారమును ఉచ్చారణ 
గావించును. గుజ్జిము సకిలించును. ఏనుగు నిషాద స్వరముతో ఘీంకరించును. ఈ 
షడ్డాది స్వరముల ఉచ్చారణోపయోగీ స్థానముల యొక్క నిర్దశము విశేష రూపముతో 
నారద శిక్షయందు గావించబడినది. ఈ ఏడు సప్త స్వరములు సంగీతము నందు 
ఉపయోగకరమయినవి. 


అనుదాత్తమును అక్షరమునకు క్రింద గీత గీసి, స్వరితము అక్షరమునకు పైన 
గీత గీసియు, ఉదాత్తమును పైన నిలువుగా దండాకార రేఖ గీసియు వ్యక్తము 
గావించుదురు. 

ఒకే ప్రాణ వాయువు భిన్న భిన్న స్థానములందు చేరి అకార, ఇకార, బుకార, 
లుకార మరియు ఉకార ఈ భీన్న భీన్న స్వరూపములందు పరిణతి చెందుచున్నది. 

ప్రాణ రూప తేజము యొక్క మాత్రా ఎక్కడ అధికమయి మరియు వాయువు 
యొక్క మాత్రా న్యూనమయి ఉన్నదో, దానిని ‘నాదము’ అందురు. 

వేదమునకు చెందిన వర్గములు, అక్షరములు, విభక్తులు మరియు పదముల 
జ్ఞానముచే ధర్మము కలుగును. 

వాక్య స్వరూపము పదములతో, పదములు అక్షరములతో, అక్షరములు వర్ణముల 
నుండి ఏర్పడుచున్నవి. అక్షరములు వర్ణముల ఆత్మయి ఉన్నవి. 

వ్యంజనములతో కూడిన స్వరమును అక్షరము అందురు. 

బుత, సత్యములు రెండు నేత్రములయి ఉన్నవి. నేత్రమను దానికి అర్థము సూత్రము 


అయి ఉన్నది. 
101 


అష్టాపదీ గాయత్రీ వాక్‌ చివరిలో (అంతము) నందు బుతరూప పారమెష్ట్థ్య 
మండలస్థ వాక్‌ నందు లీనమగుచున్నది. 

వ్యాపక బుతవాక్‌ సత్యప్రాణ, సంబంధము వలన సత్య ప్రాణావచ్చిన్న సశరీరమయి 
“సరస్వతీ అనబడుచున్నది. అపరిచ్చిన్న మగుటచె సరన్వాన్‌ బుతము అయినది. 

ఇంద్ర వాయవ గ్రహమె ప్రకృతి యందు హంస అయి ఉన్నది. వాయువును 
'హంసి అందురు. “ప్రాణోవైవాయుః” హంస ప్రాణ రూపమయి ఉన్నది. 

వర్ణములకు ఒక ప్రాణముతో గల సంబంధమే 'సంహిత' 
విజ్ఞాన ప్రవేశికా గ్రంథము నందు అయిదు అంతర్గత గ్రంథములు కలవు. (1) బ్రహ్మద్రవీ; 
(2) బ్రహ్మధారా, (8) విజ్ఞాన విద్యుత్‌, (4) విజ్ఞాన పరిమ్మారః (5) దర్శన పరిమ్మారః 
(దార్శనిక సమాలోచనా) 
విజ్ఞాన మధుసూదన (గంథమునందు అయిదు అంతర్గత (గంధములు కలవు. అవి: - 

(1) బ్రహ్మ వినయః 

(2) బ్రహ్మ సమన్వయః 

(3) (బ్రహ్మ ప్రాజపత్యమ్‌ 

(4) బ్రహోపపతిః 

(5) బ్రహ్మ చతుప్పుదీ 

బ్రహ్మ విజ్ఞానమునకు చెందిన దివ్య విభూతి యందు గల అయిదు అంతర్గత 
[గ్రంథములలో మహర్షి కులవైభవము ఒకటీ. మిగిలినవి (1) జగద్దురు వైభవము; (2) 
స్వర్ణ సందేశము; (8) ఇంద్ర విజయము; (4) దశవాద రహస్యముల గురించి ఇదివరలో 
ప్రసావించదమయినది. 


102 


(2) 
= యజ్ఞ విజ్ఞాణయి =: 
ఈ విభాగము నందు నాలుగు మహగ్రంథముల అంతర్గతమున ఇరవై 
(గంధములు కలవు. 


నాలుగు మహాగ్రంథములు :- (1) నివిత్‌ కలాప; 2. యజ్ఞ మధుసూదన; 3. 
యజ్ఞ వినయ పద్దతి; 4. ప్రయోగపారిజాత. 


1. నివిత్‌ కలాపమందు అయిదు గ్రంథములు కలవు. 


1. వైశ్వరూప - నివిత్‌, 2. బుషి - నివిత్‌, 3. దేవతా నివిత్‌, 4. ఆత్మ - నివిత్‌, 
5. యజ్ఞ -నివిత్‌ 


దేవతా నివిత్‌ - ఈ (గ్రంథము నందు యాజ్జిక దేవతల యొక్క వర్ణనాత్మక వైజ్ఞానిక 
సంగ్రహము కలదు. ప్రసంగవశమున ప్రాణ విద్యా, యజ్ఞవిద్యా, ఆత్మగతి విద్యా మొదలగు 
ఆవశ్యక విషయముల వర్ణన కలదు. శరీరము నందు ఎన్ని ఆత్మలు ఉన్నవో వాని 
తత్త్వము తెలియజేయబడినది. దేవతా సంబంధమయిన ఒక వంద విషయముల పరిభాష 
విడివిడిగా నిర్దిష్టము చేయబడినది. ఈ (గంథ ప్రకాశనము మరియు సంపాదనము 
పం. ఆద్యాదత్త ఠాగూర్‌జీ గావించిరి. 


భూత నివిత్‌, బుషి రహస్య, ఆత్మ రహస్య, బ్రహ్మణహృదయ, ఉపనిషద్‌ హృదయ, 
నిగమ బోధ, నివిద్వతీ, గాధావతీ, శ్రుతివాహినీ, పత్తాస్వస్తి, మొదలయిన ఎన్నో 
(గంథములందు వైదిక రహస్యములు తెలుసుకొనుటకు ఎంతో సాధన ఎంతో ఉత్తమరీతితో 
నిర్దిష్టము చేయబడినది. వాని జ్ఞానముచే వేదార్ధ శిక్షాయందు ఎంతో సౌకర్యము 
లభించగలదు. 


విషయసూచికా :- ఏక దేవాః నుండి ద్వాదశ దేవాః (1-12) వరకు ప్రథమ 
పాఠము. 
103 


ద్వితీయ పాఠము: (1) భాగినోదేవా౩ (2) స్థానినో దేవాః; (8) క్రమ వాస్తవ్యాదేవా?; 
(4)యావానో దేవాః; (5) నపాతో దేవాః ; (6) అర్థపతయో దేవాః (7) కార్మనామికా 
దేవాః 


తృతీయపాఠము *-(1) దేవతా ద్వంద్వాని; (2) గణదేవతాః (3) వసురుద్రాదిత్యాః; 
(4) విశ్వేదేవాక (5) మరుతోదేవాః; (6) సాధ్యా దేవాః; (7) ఆప్యాదేవాః; (8) బభవోదేవాః; 
(9) దేవికాః (10) దేవపత్స్యః (11) దేవస్రియః 


చతుర్ధ పాఠము :- (1) బుషయః- భృగ్వంగిరసః- అధర్వాణః; (2) పితరః; 
(3) యమాః (నక్షత్రాణి; (5) గంధర్వా (6) గణదేవనాం వ్రత పత్యం (7) దేవ 
మహిమానః 


పంచమపాఠము :- (1) ప్రజాపతే స్తనవః; (2) అగ్నేస్తనవః; (3) అగ్ని బంధవః; 
(4) అగ్నిజా ధర్మాః (5) అగ్నివిశేషాః; (6) వాయు ప్రభేదాః; (7) బ్రహ్మణః పరిమరః 
సంవర్షశ్చ. 

షష్ట పాఠము :- (1) సాహగస్త్రమ్‌; (2) ప్రజాపతి రస ప్రవర్దణమ్‌; (3) చతుష్పాద్‌ 
బ్రహ్మణ శృతుష్మలాః పాదాం (4) పంచాధ్యాత్మ (ప్రాణాః; (5) చాతుః వ్రాశ్యం బ్రహ్నాదనమ్‌; 
(6) పరమా విరాట్‌ - (1) దేవ భక్తయః; (11) ప్రాణాః (7) త్రివిథా విరాడాత్మన3 (8) 
పారిప్లవి కాహోరాత్రాణి; (9) ఆభిస్లవి కాహోరాత్రాణి; (10) పృష్టాహో రాత్రాణి, 
(11) సోమ బంధుతా; (12) సామక్షుప్విః 


సప్తమ పాఠము :-(1) బుతవు (2) ఛందాంసి; (8) దేవపాదాక (4) మనోతా,, 
(5) ఆపః; (6)పశవః, (7) ఓషదయః 

అష్టమ పాఠము :- (1) త్రేతాగ్నివిద్యా; (2) జీవాత్మని పరమాత్మ సంస్త్రవః, (3) 
ఆత్మ బంధవః, (4) జీవాత్మ (ప్రబోధాః, (5) జీవాత్మనాం గతయః, (6) పంధానః, (7) 
అనువిత్తయః, (8) లోకాః = ఆత్మ గమ్యలోకాః, (9) దిశః 


104 


నవమ పాఠము :- (1) యజ్ఞ ప్రతిపత్తి; (2) యజ్ఞ ప్రభేదా :- పాక యజ్ఞః; 
హవిర్యజ్ఞః, మహాయజ్ఞః, అతియజ్ఞ శిరో యజ్ఞా, యజ్ఞ పరిశేషు, యజ్ఞక్రమాః; (3) 
సంవత్సర హవి భాగాః, (4) సహస్ర సంవత్సర ప్రతిమాః 

దశమ పాఠము :- (1) యజ్ఞయోనయః; (2) బుత్విజక; (3) హవిష్పంక్తిః; (4) 
సోమ విశేషాః (5) సోమ చతుష్టయము, (6) సోమ శివః (7) (గహాః, (8) సృష్టి 
బంధవః; (9) రేతసః సృష్టి, (10) సహ చరాణి; (11) సప్త పోషాః 

ఏకాదశ పాఠము :- (1) దీక్షా దీక్రితాః (2) పురోహిత పురోధాతారః; (3) 
సావిత్ర సవితారః; (4) బార్హసృత్యాః సోమభాగాః, (5) సతాం సత్రస్య సద్భావః (6) 
ద్వాదశ మహాభూత ప్రతిష్టాః (7)షట్‌ ప్రతిష్టాః (8) అక్షితాక్షయ్య ప్రతిష్టాః, (9) ద్వాదశ 
జయాః, (10) బ్రహ్మ సత్రమ్‌ 

యోవిద్యాన్నివిదం దైవీం వేదవిద్యాం సువేద సః । 

ఏషామవ- హో భవాని విజ్ఞానం నద ఉచ్యతే I 
బుషిస్రివిథః - బుషులు మూడు విధములు - సృష్టి (ప్రవర్తకులు, వేద (ప్రవర్తకులు, 
గోత్ర (ప్రవర్తకులు. 
సృష్టి (ప్రవర్తక బుషులు మూడు విధములు - ఎకర్షి - సప్త బుషులు, దశర్చ్షులు అని 


అమూర్తాస్రయో దివ్య పితరః 


పితరులు అందరూ పరా మధ్యమా అవరా అని మూడు విధములు. దేవ పితరులు 
బుతు పితరులు, (పత పితరులు అని పితరులు మరొక విధముగ మూడుగా విభక్తమయిరి. 


పరా మధ్యమా అవరా అనబడు మూడు విధములు దివ్య పితరులు క్రమముగ 
సోమసదో బర్హిషదో అగ్నిష్వాత్తా అనబడుదురు. 


105 


అహోరాత్ర అగ్నీసోమ దివసము పితా. పూర్వపక్ష పరపక్ష అగ్నీసోమ మాసము 
పితామహ. ఉత్తరాయణ దక్షిణాయన అగ్నీ సోమ సంవత్సరము ప్రపితామహ. 


సప్త సాపిండ్య పితరులు (పైతః అందురు. వీరు రెండు రకములు అ్థశుముఖా, 
నాందీముఖ నామము గలవారు. గంథర్వులు రెండు విధములు - దివ్య మర్త్య అని. 


అగ్ని రూపాణి - అవతారికాణి 
సంవత్సరః, వైశ్వానరః, కుమారః, చిత్రః, పశుః అనునవి పంచాగ్ని 
అవతారములు. 
అగ్ని రూపాణి కార్మికాణి 
మూడు రకముల అగ్నులు - హవ్యవాహన దేవానాం, కవ్యవాహన పితృణాం, 
సహరక్షా అసురాణామ్‌. 
అగ్ని రూపాణి సాంస్మారికాణి 
అగ్ని మూడు రకములు - త్రేతాగ్ని, గృహ్వోగ్నిః, లౌకికాగ్ని. (త్రేతా, వైతానః, 
వైతానికః, 
ఆరణ్యః, సంస్కృతః, వైధః, వైదికః, (శ్రౌతః అనునవి ఎకార్లములు. 
గుహ్యోగ్నిః, ఆవసత్తాగ్నిః, 1. శాలాగ్నిః, బెవాసనాగ్నిి, స్మార్తాగ్ని అనునవి 
ఎకార్థములు. 
ఇతరమయినవి అన్నీ అగ్నులు లౌకికములు. పాకశాలయందు అన్నము 
పచనము చేయునది, ఇతరమయిన లౌకిక కర్మలు గావించు అగ్ని లౌకాకిగ్ని. 


నాచికేతాగ్ని 


నాచికేతా నామో ఉద్దాలక బుషి పుత్రుడు కలడు. ఆయన పేరుతో గల అగ్ని 
నాచికేతాగ్ని. 
106 


ప్రాణ విద్యా 


ప్రాణ ఏ వేదం సర్వమేకం బ్రహ్మ. 
ప్రాణాపాన సమానోదానవ్యానా ఇతివా పంచవాయవ్యాః ప్రాణాః 
త్రివిధా విరాడాత్మనః 

స చ వాగధిష్టిత ప్రాణాధిస్టిత మనీమయ స్రివృదయమేకైకః సర్వోవిరాడాత్నా! 

అగ్ని సంవత్సరః, సూర్యః పరివత్సరః, చంద్రమా ఇద్వాత్సరః, 
వాయురనువత్సరః ఇతి చ తాండ్య (శ్రుతి. 

ఆభిప్లవికాహోరాత్రస్తోమాః 

నిరాకారోఐ_గ్ని ప్రాణో యావ దేవ సోమం దహతి తావ జ్యోతిః | 

విష్ణు ప్రాణా గోవిందః | ఇంద్ర ప్రాణ ఆయురాత్మ 

చన్దనం ఛందః | యేనవా చన్గ్వతే తచ్చన్దః | ఆత్మ సంస్కృతిః 

శిల్పం : తేజోవై వర్చసం గాయత్రీ. బ్రహ్మగాయత్రీ | 

ఆత్మగతివిద్యా 


పితృయానము రెండు శాఖలు - యమ పధము. పితృపథము 
దేవయానము రెండు శాఖలు - దేవపధము, (బ్రహ్మ పధము 


బ్రహ్మపధ సంచారము పరమాగతిః । దేవపధము గతి ఉత్తమము. పితృ 
పధము సద్దతి, యమ పధము దుర్గతి. 


107 


అకర్మ - వికర్మల ఆచరణము వలన యమపథము. విద్యా ప్రధానము దేవయానము. 
యజ్ఞ తపోదానముల వలన దేవపథము. కామకృత నివృత్త పక్షము బ్రహ్మ పధము. 


నిషవ్మామము వలన ప్రాణము ఉత్రాంతి చెందకనె అక్కదికక్కద సమవలయము 
నొందును. 


అగ్ని దేవయానము. సోమము పితృయానము. 


అగ్ని లోకము, వాయు లోకము, ఇంద్ర, వరుణ, చంద్ర, ప్రజాపతి, బ్రహ్మలోకము 
లనబడు దేవలోకములు సప్త స్వర్గములు. 


“పాంకోవైయజ్ఞాః” - పంచ యజ్ఞములు - పాక యజ్ఞము, హవిర్యజ్ఞము, 
మహాయజ్ఞము, అతి యజ్ఞము, శిరోయజ్ఞము అనునవి 


బ్రహ్మ సత్రమ్‌ 


బుతం - సత్యమ్‌ - బుతం - సత్యం - బుతమ్‌ ఇతిపాంక్తం బ్రహ్మ 
సత్రమ్‌ 


ఇతి దైవోనివిత్‌ సంపూర్ణా 


108 


(2) యజ్ఞ మధుసూదన - 


1. స్మార్తకుండ సమీక్షాధ్యాయము - స్మార్త సంబంధీ (బ్రహ్మీ కుందముల సచిత్ర 
నిరూపణ చేయబడినది. 
2 యజ్లోపకరణాధ్యాయము - యజ్ఞ సామాగగీ యొక్క సచిత్ర వర్ణన కలదు. 
Sy అ ణు 
యజ్ఞ విటపాధ్యాయము - యజ్ఞమునకు చెందిన భేదములు తెల్పబడినవి. 
4. _ కర్మానుక్రమణికాధ్యాయము - యాజ్జిక కర్మల క్రమబద్ద సూలీ కలదు; 


యజ్ఞ మధుసూదన మహా(గంధము నందు అంతర్గతముగ ఎనిమిది గ్రంథములు 
కలవు. (1) యజ్ఞ విహారాధ్యాయ, (2) స్మార్తకుండ నమీక్షాధ్యాయ,; (3) 
యజ్లోపకరణాధ్యాయ; (4) మంత్ర ప్రచరణాధ్యాయ, (5) ఆత్మాధ్యాయ; (6) దేవతాధ్యాయ; 
(7) యజ్ఞ విటపాధ్యాయ; (8) కర్మానుక్రమణికాధ్యాయ 


1. స్మార్తకుండ సమీక్షాధ్యాయము :- ఈ గ్రంథము నందు న్మార్త సంబంధీ కుండముల 
సచిత్ర నిరూపణ గావించబడినది. 1. ప్రతిపత్తి కాండ, 2. ప్రయోగ కాండ, 3. ప్రాచీన 
పద్దతి కాండ. నామక మూడు కాండములు కలిగిన ఈ గ్రంథము నందు ఇరవై రెండు 
అధ్యాయములు కలవు. ఈ గ్రంథ ప్రకాశనము 1928 ఆంగ్ల సం॥ము నందు జరిగినది. 


2, యజ్ఞోపకరణ యజ్ఞ విటప కర్మానుక్రమణికాధ్యాయ :- ఈ గ్రంథము చూచుటకు 
ఒకే (గంథముగా అనిపించును కాని, వస్తుతః ఈ ఒకే గ్రంథము నందు మూడు 
(గ్రంథములు (అధ్యాయములు) కలవు. వానికి క్రమముగా 1. యజ్ఞోప కరణ్యాధ్యాయ, 
2. యజ్ఞ విటపాధ్యాయ, 3. కర్మానుక్రమణికాధ్యాయ అను పేరులు కలవ. వీనిలో 
యజ్ఞోపకరణాధ్యాయము నందు యజ్ఞ సామాగ్రి యొక్క సచిత్ర వర్ణన కలదు. 2. యజ్ఞ 
విటపాధ్యాయము నందు యజ్ఞ మరియు యజ్జీయ విటపముల భేదము 
తెలియజేయబడినది. 3.కర్మాను క్రమిణికాధ్యాయము నందు యాజ్ఞిక కర్మల యొక్క 
క్రమబద్దీ సూచీ కలదు. ఈ (గంధ సంపాదనము మరియు ప్రకాశనము పం. ఆధ్వాదత్త 


ఠాగూర్‌ 1980 ఆంగ్ల సం॥ము నందు గావించిరి. 
109 


నిఖిల చరాచర నాయక పరమేశ్వరుని క్రీడాక్షేత్రము నందు ప్రపంచము నందలి 
అన్ని పదార్ధములు బ్రాకృతము, సంస్కృతము అని రెందు విధములుగ కలవ. ప్రకృత్వోత్సాదిత 
సహజసిద స్వరూపముతో వ్వవస్టితమయి ఉన్నవానిని ప్రాకృతము అందురు. 

ధ థ్‌ 

దోష మారన అతిశయాధాన హీనాంగ పూర్యాత్మక త్రివిధ సంస్కారములతో 
కొంచెమతిశయముగా ఉన్నదానిని “సంస్కృతము” అందురు. 

యజ్ఞానాం తపసాంచైవ శుభానాంచైవ కర్మణామ్‌ | 

వదన ద్విజాతీనాం నిశేయస కరః పరః ॥ 

(ఇతి యాజ్ఞవల్యః ) 

“వేదాద్దర్మో హి నిర్భభౌ | వద న సదాభ్యసేత్‌ ” (మను) 

వైదిక కర్మ ప్రచారోహి ముఖ్యతమం కర్తవ్యం ద్విజాతీనామ్‌. 
యజ్ఞ మధుసూదన మూడు కాండలందు ఇరవై రెండు అధ్యాయములు. 
1. (ప్రతిపత్తికాండ అధ్యాయములు :- (6) 

(1) విహార సమీక్షాధ్యాయము; (2) స్మార్త కుండ సమీక్షాధ్యాయము; (3) ఉపకరణ 

మీక్షాధ్యాయము; (4) యజ్ఞ (పచయ సమీక్షాధ్యాయము. (5) కర్మానుక్రమణ్‌కా 
మీక్షాధ్యాయము; (6) యజ్ఞ రహస్య సమీక్షాధ్యాయము. 


స 
స 


ఫం 


(ప్రయోగకాండ మూడు అధ్యాయములు (3) 
(1) దేవభాషాధ్యాయః; (2) యజ్ఞ కల్పద్రుమాధ్యాయః, (3) అగ్నిచయనాధ్యాయః 
తి. ప్రాచీన పద్దతి కాండ యందు పదమూడు అధ్యాయములు (13) 


(1) ఆధానమ్‌; (2) అగ్నిహోత్రమ్‌; (3)దర్శపూర్ణమాసౌ; (4) చాతుర్మాస్యమ్‌; 
(5) ఆగ్రాయణమ్‌; (6) పశుబంధః, (7) సౌత్రామణీ; (8) జ్యోతిష్టోమః; (10) రాజసూయః 
; (11) వాజపేయః; (12) అశ్వమెధః; (18) గవామయనమ్‌. 


ఇతి యజ్ఞమధుసూదన గ్రంధ సమాప్తి 
110 


ఆదిదైవికాధ్యాయము - ఈ (గ్రంథము నందు దెవతాధికారాది తొమ్మది 
ప్రకరణములు కలవు. ఈ ప్రకరణముల ద్వారా వేదము లందు ప్రయుక్తమయిన దేవతా, 
పితర, బుషి శబ్దముల వాస్తవిక నద సమ్మత రహస్యము తెలప్పబడినది. ఏడవ ప్రకరణము 
ఆయుర్ధాయ చింతాధికారము నందు దశరథుని పుత్రుడు శ్రీరామ చంద్రుని ఆయువు 
కేవలము 61 (అరవై ఒక్క) సంవత్సరములుగ నిర్దశించబడినది. ఈ ప్రకారము మూడు 
ప్రకరణముల ద్వారా వేదములకు చెందిన ఏ రహస్యములు సహగ్రాబ్దిల నుండియు 
వైదిక పరిభాషా గ్రంథములు నష్టమగుటచే లుప్త ప్రాయమయినవో, అవి విస్పష్ట 
రూపముతో తెల్పబడినవి. దీని హింది భాషాను వాదము స్వామీ సురజన్‌దాస్‌ గారు 
గావించిరి. 


(గంథ ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు గావించిరి. 

1. దేవతాధికారము :- 1. కొన్ని చోట్ల వేదమునందు దేవతా శబ్ద ప్రయోగము 
సంసార ఉపాదాన కారణ ఇంద్రియాగోచర ద్యుమండలవర్తి ప్రకాశమాన అగ్నీసోమ 
సూర్య వరుణాది తత్త్వపరముగ అయినది. 2. కొన్ని సందర్భములందు దేవతా శబ్దము 
(ప్రకాశశీల అశ్వినీ మొదలయిన నక్షత్రములందు ప్రయుక్త మయినది. 

3. వేదములందు దేవతా శబ్ద ప్రయోగము విగ్రహథారీ చేతన సత్త ప్రధాన (బ్రహ్మ 
ప్రజాపత్యాది ప్రాణి విశేషము లందు కూడ అయినది. ఈ దేవతలకు 11 ఇంద్రియములు, 
8 సిద్దులు, 9 తుష్టులు, 28 శక్తులు స్వభావ సిద్ధముగ ఉన్నవి. 

4. మంత్ర వర్ణిక దేవతా అర్థము నందు కూడ దేవతా శబ్దము ప్రయుక్తమయినది. ఏ 
కర్మ స్ట్‌ ఉద్దేశ్యముతో చేయబడినదో, ఏ మంత్రము ఏ ఉద్దేశ్యముతో ఉచ్చరించబడుచున్నదో, 
ఆ కర్మ లేదా ఆ మంత్రమునకు అదె ఉద్దేశ్య భూత (వ్యక్త) వస్తువు దేవతా అగుచున్నది. 
5. దేవతా శబ్ద ప్రయోగము శ్రుతాధ్యయన సంపన్న అనూచాన యజ్ఞానుష్టానము 
ద్వారా దివ్యాత్మ సంపన్న బ్రహ్మణము లందు కూడ కలదు. 


111 


పితృనిరూపణాధథికారము 


పితృరహస్యము నిరూపించబడినది. పితరులు (1) పర, (2) మధ్యమ; (3) 
అవర భేదముచే మూడు ప్రకారములు. వీరినే క్రమముగా (1) నాందీముఖ; (2) 
పార్వాణ; (3) (పిత అందురు. 


పర పితరులు ప్రసన్నముఖము కలిగి ఉండుటచే నాందీ ముఖము అందురు. 
మిగిలిన మధ్యమ, అవర పితరులు (పార్వాణ, పైత పితరులు) అ(శ్రుముఖులు. నాందీముఖ 
పితరులకు ఊర్ద్వస్థితి కలదు. కావున ఊర్ద్వముఖులు మరియు అమృతులయి ఉండిరి. 


నాందీముఖ పితరులు (1) సోమసద్‌, (21) బర్జిషద్‌ (3) అగ్నిష్వాత్త భేదముతో 
మూడు ప్రకారములుగ కలరు. 


పితృవ్రాణము బుషి ప్రాణము నుండి ఉత్సన్నము చెందుచున్నది. అగ్ని ఊర్థ్వగామీ 
స్వభావమును, సోమము అధోగామీ స్వభావమును కలిగి ఉన్నవి. ఊర్థ్వ దిశను ఉదీచీ 
లేదా ఉత్తర అనియు, అధోదిశను అవాచీ లేదా దక్షిణ అనియు అరుల్‌. ఈ రెండు 
తత్త్వముల మధ్యలో వీని నియామక ఒక తత్త్వము కలదు. అది యమటప్రాణము అని 
చెప్పబడుచున్నది. మధ్యస్థ “యమ” ఎప్పుడయితే అగ్నియందు సోమాహుతిని నిరోధించు 
చున్నదో, ఆ సమయమున ఆ పదార్ధము మరణించుచున్నది. 

పార్వాణ పితరులు :- నాందీముఖ పితరుల కంటె క్రిందకు ఉందురు. కావున 
అధోముఖ లేదా మూర్తి మాన్‌లు. వీరి యందు నాలుగు భేదములు కలవు (1) సోమప; 
(2) హవిర్చుక్‌; (9) ఆజ్యప; (4సుకాలీ. 

1. సోమప - సోమపానము చేయువారు - రెండు భేదములు (1) వైరాజ; (2) 
కావ్య 

2. హవిర్చుక్‌ - హవి (యజ్ఞ సంబంధిత హవిస్సు) ను ఆన్వాదించువారు. 
హవిష్మాన్‌. 


112 


3. ఆజ్యప - ఆజ్యగ్రహణము చేయువారు. 

4. సుకాలీ - వసిష్టునుంది ఉత్పత్తి చెందుటచె వీరిని వాసిష్ట అందురు. వీరికి 
మానసలోకము కలదు. 
(ప్రేత మనుష్య పితరులు :- వాయు పురాణ, (బ్రహ్మ పురాణములందు వర్ణన కలదు. 
వీరి సంఖ్య 7 (సప్త) అయి ఉన్నది. పితా, పితామహ, ప్రపితామహ, వృద్ధ ప్రపితామహ, 
అతి వృద్ద ప్రపితామహ, వృద్దాతి వృద్ద ప్రపితామహ ఇత్యాది. 

ప్‌ పితామహా, ప్రపితామహ అ[శుముఖులు, మిగిలిన వారు నాందీ ముఖులుగ 
చెప్పబడిరి. 

వేదములందు మంత్రములకు దేవస్తవము, సంవాదము, ఆత్మస్తవ భీదముతో 
మూడు ప్రకారముల విభక్తము గావించబడినది. ఈ మూడింటికి అతిరిక్రము మంత్రములకు 
మరొక భేదము 'భావస్తవము” అని మరొకటి కలదు. 

బ్రహ్మయే యజ్ఞ రూపముతో తనకు తాను పరిణతి చెంది మొత్తము విశ్వ 
ప్రపంచమును తయారు చేయు చుండెను. 

కుంభమును మాన శబ్దముతో వ్యవహరించుదురు. ఈ కుంభ రూప, మానము 
నుండి ఉత్సన్నము చెందిన కారణముగ వసిష్టాది బుషులను మాన్య అని అందురు. 

ఉత్తర దిశ యందు సోమ ప్రధానతచే ఆ దిశకు చెందిన వశిష్ట ప్రాణము శీత 
వీర్యము, దక్షిణ దిశ యందు అగ్ని (పధానతచే ఆ దిశకు చెందిన అగస్త్య ప్రాణము ఉష్ణ 
వీర్యము కలిగినవి. 

ఆయుర్ధాయ చింతాధికారము 

దశరధుని ఆయుష్యు ఎనభై మూడు (83) సంవత్సరముల, నాలుగు (4) 

మాసములు. 
గోత్ర ప్రవర్తకాధికారము 
సంతానము నందు అనువర్తమానమయి ఉండు బుషి అంశము గోత్రము అని 


చెప్పబడుచున్నది. 
113 


(ప్రవర :- ఒక గోత్రము నందు అవాంతర భేద సంపాదక లేదా గోత్ర వ్యావర్తక 
బుషి 'ప్రవరి అందురు. ఒక్కొక్క గోత్రము నందు అయిదు, మూడు, రెండు లేదా 
ఒకటి ప్రవర ఉంటాయి. 

8. యజ్ఞ వినయ పద్ధతి = రెండు అవాంతర [గ్రంథములు కలవు. 

(1) యజ్ఞ కౌముదీ (సోగాధ్యాయ - యజుః సంహితా దశాధ్యాయీ - మధువృత్తిః 

(2) చయనాధ్యాయ - (యజ్ఞ సంహితా - అష్టాధ్యాయీ - చయన విద్యా ) 
యజ్ఞ విజ్ఞాన పద్ధతి = 

1. యజ్ఞ సరస్వతీ :- ఈ [గ్రంథము నందు రెండు భాగములు కలవు. (1) 
సోమకాండము; (2) అగ్ని చయన కాండము. వీనియందు క్రమముగ ప్రథమకాండ 
మందు “ఇష్ట నుండి రాజసూయ యజ్ఞము వరకు యజ్ఞముల పద్దతి సరళరీతిలో 
తెల్పబడినది. మరియు కర్మల యందు వచ్చే మంత్రముల వ్యాఖ్య కూడ ఇవ్వబడినది. 

అగ్ని చయన కాండ నామక ద్వితీయ భాగమునందు చయన విద్యా మరియు 
దాని పద్దతి మరియు చితుల నిర్మాణము సాదా మరియు రంగుల చిత్ర సహితముగ 
తెల్పబడినది. ఈ (గ్రంథ ప్రకాశనము 1946 ఆంగ్ల సం॥ము నందు అయినది. మరియు 
సంవాదకత్వము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారె గావించిరి. 

2, ఛందోభ్యస్తా :- ఈ (గ్రంథము నందు అయిదు ప్రకరణములు కలవు (1) 
హవిర్యజ్ఞము; (2)మహాయజ్ఞము; (3) అతియజ్ఞము; (4) శిరోయజ్ఞము; (5) యజ్ఞ 
పరిశిష్ట. వీనియందు అగ్నాధేయాది పదకొండు (11) ప్రకారముల యజ్ఞముల యొక్క 
కర్మోపయుక్త సంగ్రహము కలదు. రెండు రంగుల చిత్రములు కూడ ఇవ్వబడినవి. ఈ 
గ్రంథ రచన వైదిక భాషయందే గావించబడినది. ఆ విషయము నందు గ్రంథ ప్రారంభము 
నందే “బ్రాహ్మీభారతీ భాషా” శీర్షిక నామముతో ఒక పేజీ పద్యమందు కలదు. ఈ [గ్రంథ 
ప్రకాశనము 1948 ఆంగ్ల సం॥ము నందు సంపాదన కూడ పం. ప్రద్యుమ్న శర్మా 
ఓరూ గారే గావించిరి. 


114 


4. ప్రయోగ పారిజాత :- 
1. నిరూఢ పశుబంధ - పశుమెధ యజ్ఞమునకు సంబంధించిన విషయము 
సంక్షిప్తముగా వ్రాయబడినది. 
'సావిత్రచయన గుణక నిరూఢ పశుబంధ ప్రయోగ ఉచ్యతే” ఈ గ్రంథ ప్రకాశనము 
మరియు సంపాదకత్వము పం. శ్రీ (ప్రద్యుమ్న శర్మా ఓరూ గారే 1943 ఆంగ్ల సం॥ ము 
నందు గావించిరి. 


115 


[యు రం సం గో 


[యు ల ఫం గో 


[యు ఈ పం గో 


[యు ఈ పం గో 


శతపద బ్రాహ్మణము - తృతీయ కాందాంతర్గత 
(ప్రథమ ఖండము 


విషయసూచీ :- ప్రథమ అధ్యాయము. 
దేవయజన బ్రాహ్మణ 

దీక్షా బ్రాహ్మణ 

ఆగ్నా వైష్ణవేష్టి బ్రాహ్మణ 

బెదగ్రభ్రణ బ్రాహ్మణ 


ద్వితీయ అధ్యాయము 


కృష్ణాజిన దీక్షా 

దీక్షిత వ్రత (బ్రాహ్మణ 
ప్రాయణీయేష్టి బ్రాహ్మణ 
సోమాఖ్యాన బ్రాహ్మణ 


తృతీయాధ్యాయము 


సోమక్రయణి బ్రాహ్మణ 
సోమోపనహన బ్రాహ్మణ 
సోమపణన బ్రాహ్మణ 


సోమపర్యాణహన బ్రాహ్మణ 


చతుర్ధ అధ్యాయము 


ఆతిధ్యెష్టి (బ్రాహ్మణ 
తానూనప్ర బ్రాహ్మణ 
అవాంతర దీక్షాబ్రాహ్మణ 


AA లు ఆగ 
ఉపసదిబ్బ (బ్రాహ్మణ 


116 


ప్రధమాధ్యాయము - దేవ యజన బ్రాహ్మణము 


పూర్వ దిశ దేవతలకు చెందినది. ఉత్తర దిశ మనుష్యులకు చెందినది. దక్షిణ దిశ 
పితరులు. పశ్చిమ దిశ సర్పములు. 


మనుష్యులకు దేవతలు అదృశ్యులు. యజ్ఞము చేయడానికి దీక్ష తీసుకొనిన వ్యక్తి 
దేవతల దగ్గరకు చేరుచుండెను. దేవతలలో ఒకరు అగుచుండును. కావున యజ్ఞ 
గృహము నాలుగు వైపులా కట్టివేయబడి అదృశ్యముగా ఉండవలెను. దీన్‌ యందు 
అందరూ (ప్రవేశించరాదు. బ్రాహ్మణులు, రాజన్యులు, వైశ్యులు మాత్రమె అర్హులు. ఎందుచేత 
ననగా వీరే యజ్ఞము చేయుటకు అధికారీ అయి ఉండిరి. 


అగ్నియందు సోమాహుతి గావించి ఏ యజ్ఞము చేయబడుచున్నదో దానిని అధ్వర 
అందురు. అగ్నిలో అగ్ని యొక్క ఆహుతి గావించి అ యజ్ఞము చేయబడుచున్నదో 
దానిని 'చిత్వా” అందురు. 

అధ్వర యజ్ఞముతో స్వర్ణ ప్రాప్తి (సప్త దశే) అగుచున్నది. మరియు చిత్యా వలన 
ముక్తి కలుగుచున్నది. 


పృధివికి నాలుగు వైపులా రధంతర సామ వరకు ఏ అగ్ని మండలము కలదో 
దానిని “సంవత్సర మండలము” అందురు. 

మన అధ్యాత్మ అగ్నిని పార్టివాగ్ని అందురు. ఇదియే లౌకికాగ్ని అని కూడ 
పిలువబడుచున్నది. ఈ లౌకికాగ్ని లేదా అధ్యాత్మికాగ్నియందు దివ్యాగ్ని ఏ ప్రక్రియతో 
కలుపబడుచున్నదో అనగా సంధానము గావించబడుచున్నదో దానిని “అగ్నాధానము” 
అందురు. ఇది యజమాని యొక్క యజ్ఞ రహస్యానికి సంబంధించినది. 


సోమము అగ్ని యందు వేయబడినచో అది 'సుతి మన బడుచున్నది. కావుననే 
పుత్రుని కూడ “సుతుడు” అందురు. 


117 


స్వయంభూ, పరమేష్టి సూర్య, చంద్రమా, పృధివీ అయిదు మండలముల విశ్వ 
ప్రపంచ సత్తా అయిదింటి సత్తా అయిదింటిలో అవలంబితమయి ఉండుచున్నది. వీనినే 
'మనోతా” అందురు. వీని యందే వీని మనసు ఓత ప్రోతమయి ఉండుటచే వీని పేరు 
'మనోతాి అయి ఉన్నది. 


దేవతల ద్వారా కూడ మనము స్వర్గమునందు చేరుకొనవచ్చును. భూతముల 
ద్వారా చేరుకొన వచ్చును. ఆత్మ ద్వారా చేరుకొనవచ్చును. స్వరము నందు చేరుకొనుటకు 
మూడు ద్వారములు కలవు. మూడు మార్దములు ఖీన్న భీన్నములయినవి. స్వర్ణ (ప్రాప్తి 
ఫలము మూడింటి యందు సమానముగ కలదు. 


జ్యోతి మార్గము నందు ఆహుతి గావించి, మనము స్వర్గప్రాప్తి కొరకు యజ్ఞము 
గావించినచో అది “జ్యోతిష్టోమము” అనబడుచున్నది. భూత భాగముతో అనగా గౌ 
భాగముచే యజ్ఞము చేయుచో, అది “గోష్టోమము’ అనబడుచున్నది. ఆయుర్భాగముతో 
యజ్ఞము గావించుచో అది ఆయుష్టోమము అనబడుచున్నది. 


ఆత్మ జ్యోతి ద్వారా ఊర్థ్వమునకు వెళ్ళుచున్నది. దానికి యజ్ఞ భూమితో సంబంధమే 
లేనిచో, ఇక యజ్ఞము చేయుట వ్యర్థము. ఉత్తర దిక్కువైపునకు తల ఉంచి పడుకున్నచో 
సోమము యొక్క అంశ ప్రవేశించి, అగ్ని యొక్క అంశ తగ్గిపోవును. అటువంటి మనుష్యుని 
ఆయుర్దాయము త్వరితముగా క్షీణించి పోవును. 


జీవించి ఉన్న మనుష్యుడు తన తలను దక్షిణము లేదా పూర్వ దిక్కు వైపునకు 
ఉంచి నిద్రించవలెను. 

దేవతలు అందరి తోనూ సంభాషించరు లేదా మాట్లాడరు. ౭వలము (బ్రాహ్మణ, 
క్షత్రియ మరియు వైశ్య ఈ మూవురితోనే దేవతలు సంభాషించుదురు. ఎందుచేతననగా 


ఈ మువ్వురే యజ్ఞియులు. యజ్ఞ సూత్ర సంసారము ద్వారా ఈ మూడు వర్ణముల వారి 
ఆత్మయందే దివ్య భావము యొక్క (ప్రవేశము గావింపవచ్చును. 


118 


శూద్రుని ఆత్మ దివ్య భావ సంపన్నము కాదు. శూద్రుడు యజ్ఞ సూత్రముచే 
బద్దుడు కాడు. యదేచ్చాచారి అందుచే దేవతలు వానితో (శూద్రునితో) మాట్లాడరు. 


ప్రథమాధ్యాయము - ద్వితీయ దీక్షా బ్రాహ్మణమ్‌ 
దీక్షిత మనుష్యుడు మనుష్యుడు కాడు. దేవత అయి ఉండెను. దేవతలు 
రోక్షప్రియులు. “పరోక్ష ప్రియా ఇవహి దేవాః” 


wy 


ర 


పృధివి యందలి అగ్నిని అంగిరా అనియు, సూర్యుని యందలి అగ్నిని 
సావిత్రాగ్ని అందురు. 


అగ్ని యొక్క విశకలనమును నిరోధించుటకు పృధివికి నాలుగు వైపులా 48 
వరకు భూవాయుస్తర విద్యమానమయి ఉన్నది. దీనినే “ఏమూషవరాహ” అందురు. 
వృణతే ఇతి వరః, అహ్నోతీతి అహః వరనచాసీ అహశ్చేతి వరాహ 

గాయత్రీ పార్టివాగ్నుల మిశ్రిత అవస్థను “ఉషా” అందురు. దీని యందు వైశ్వానరాగ్ని 
సంబంధము జరిగినచో 'కుమారాగ్నిి జనించును. ఈ కుమారాగ్నికి ఎనిమిది భేదములు 
కలవు. అవి (1) రుద్ర; (2) సర్వ; (3) పశుపతి; (4) ఉగ్ర; (5) అశని; (6) భవ; (7) 
మహాదేవ; (8) ఈశాన. ఈ ఎనిమిది అగ్నులను కలిపి “చిత్రాగ్ని” అందురు. 

పృధివీ, జల, వాయు, చంద్రమా, ఆదిత్య, పరజన్య, విద్యుత్‌ మరియు ఓషదులతోనే 
పురుష, అశ్వ, గో, అవి మరియు అజ - ఈ అయిదు పశువులు ఉత్సన్నము చెందుచున్నవి. 

పృధివి మాత. ద్యులోకము (సూర్యుడు) పితా. సూర్యుడు స్థిరము. పృధివి 
చలించుచున్నది. 


119 


శతపథ బ్రాహ్మణము - తృతీయ కాండము 
ద్వితీయ ఖండము 
పంచమ అధ్యాయము 
విషయ సూచీ :- 
1 న నిర్మాణ (బ్రాహ్మణము 
2. అగ్ని ప్రణయన బ్రాహ్మణము 
3. యజ్ఞ పురుష బ్రాహ్మణము 
4. ఉపరవ బ్రాహ్మణము 
షష్ట అధ్యాయము 
సతో బ్రాహ్మణము 
ధివ్వా బ్రాహ్మణము 
వైసర్ణన బ్రాహ్మణము 
యూపమాన బ్రాహ్మణము 
సప్తమ అధ్యాయము 
యూప నిధాన బ్రాహ్మణము 
యూపైకాదశినీ బ్రాహ్మణము 
పశుపురోడాశ (బ్రాహ్మణము 
ప్రయాజానుజాయ బ్రాహ్మణము 
ఉపయాజ బ్రాహ్మణము 
నవమ అధ్యాయము 
పశ్వేకాదశినీ బ్రాహ్మణము 
వసతీ వరీ బ్రాహ్మణము 
సుత్యా బ్రాహ్మణము 


[యు ల ఫం గో 


ల ల ఫం గో 


యు ల టం గో 


అధిషవణ బ్రాహ్మణము 


120 


శతపధ బ్రాహ్మణము - చతుర్ధ కాండము 
ప్రధమ ఖండము 
విషయసూచీ - “గ్రహయాగ నామ” 
ప్రథమ అధ్యాయము 
ఉపాంశు - ఉపాంశు సవన బ్రాహ్మణము 
అంతర్యాయ బ్రాహ్మణము 
ఐంద్ర వాయవ బ్రాహ్మణము 
మైత్రా వరుణ బ్రాహ్మణము 


[ణి రం పం గో 


అశ్వినగ్రహ బ్రాహ్మణ 
ద్వితీయ అధ్యాయము 
శుక్రామంధీ (గహ(బ్రహ్మణ 
ఆగ్రాయణ గ్రహ బ్రాహ్మణ 
ఉక్టగ్రహ బ్రాహ్మణ 
ధ్రువగ్రహ బ్రాహ్మణ 


ల ల ఫం గో 


విప్రడ్దోమ బ్రాహ్మణ 
తృతీయ అధ్యాయము 
బుతుగ్రహా బ్రాహ్మణ 
ప్రతిగర బ్రాహ్మణ 
మాధ్యందిన సవనీయ(గ్రహా బ్రాహ్మణ 


దక్షిణా బ్రాహ్మణ 


SI ల పం గో 


ఆదిత్యగ్రహ బ్రాహ్మణ 


121 


శతపధ బ్రాహ్మణ “గహయాగనామ” - చతుర్ధకాండ 
ద్వితీయ ఖండము 


విషయసూచీ - చతుర్ధ అధ్యాయము 


లు ల₹ మం గో 


SS వా రా లంత ల [౬0 గ 


[డే 
[ణా 


సావిత్ర - వైశ్వదేవ గ్రహ బ్రాహ్మణ 
పాత్నీవత గ్రహ బ్రాహ్మణ 
హరి యోజన (గ్రహ బ్రాహ్మణ 
నవ సమిష్ట యజుర్చాహ్మణి 
అవభృద బ్రాహ్మణ 

పంచమ అధ్యాయము 
అనుబంధ్యా బ్రాహ్మణ 
అనుబంధ్యా ప్రాయల్చిత్తి బ్రాహ్మణ 
షోడశీ బ్రాహ్మణ 
అతిగ్రాహ్య గ్రహ బ్రాహ్మణ 
గ్రహవిజ్ఞాన బ్రాహ్మణ 
గ్రహావేక్షణ (బ్రాహ్మణ 
ప్రాయశ్చిత్తి బ్రాహ్మణ 
గర్జత్రి రాత్ర బ్రాహ్మణ 
వ్యూఢ ద్వాదశాహ బ్రహ్మణ 
ప్రాయశ్చిత్తి శేష బ్రాహ్మణ 

షవ్రాధ్యాయము 

అంశుగ్రహ బ్రాహ్మణ 
విషువద గ్రహ బ్రాహ్మణ 
పశ్వయన - స్తోమాయన మీమాంసా బ్రాహ్మణ 


122 


9 ర వే రా లం ణీ 


మహావ్రతీ యాగ (బ్రాహ్మణ 
(కహోపనీషడ బ్రాహ్మణ 
యజ్ఞోపచార బ్రాహ్మణ 
విద్యా పరిశిష్ట బ్రాహ్మణ 
సత్రోత్తాన బ్రాహ్మణ 


సత్రోత్భాన నేష బ్రాహ్మణ 


123 


(3) 
= తృుంంణ ఇణేకాం :: 

(1) విశ్వవికాస నామక ప్రథమ ఉపవిభాగము. ప్రసంగచర్చితకమ్‌ 
విశ్వవికాస గ్రంథము నందు అవాంతర గ్రంథములు ఈ క్రింద తెలియజేసిన విధముగా 
కలవు. 
అవి- 

(1) పురాణోత్పత్తి ప్రసంగము. 

(2) మన్వంతర నిర్గార. (కాల విభాగము) 

(3) విశ్వసృష్టి సందర్భ (సృష్టి ప్రసంగము) 

(4) ఆర్య భువన కోశము ( భూగోళ విద్యా) 

(5) జ్యోతిశ్చక్ర సంస్థాన (ఖగోళ విద్యా) 

(6) వైజ్ఞానికోపాఖ్యానము 

(7) వైదికోపాఖ్యానము 

(8) వంశమాతృకా (సూర్య చంద్రాది రాజ వంశానుక్రమణిక) 


1. పురాణోత్పత్తి ప్రసంగము :- పురాణముల ఉత్పత్తి ప్రసంగము ప్రదర్శించబడినది. 
పురాణ విద్య ఏ వస్తువు అయి ఉన్నది? ఇది వేదము యొక్క ఒక భాగము మరియు 
వేదము వలెనె అనాది అయి ఉన్నది. భగవాన్‌ వ్యాసుడు పురాణముల కర్త అని ఏ 
ఆధారముపై చెప్పవచ్చును. పురాణముల వికాసము ఏ క్రమముతో అయినది, మరియు 
వర్తమానము నందు ఏ పురాణముల పుస్తకములు లభించుచున్నవో అవి ఎవరు లిఖించగా 
వెలువడినవి. ఈ అన్ని కౌతూహలోత్సాదక విషయముల సృష్టీకరణ ఎంత 
స్వచ్చమయినదనగా పురాణ పాఠకుల ఎటువంటి సంశయము ఉండదు. పురాణముల 
వికాస క్రమము పురాణముల ఆధారముపైననే తెల్పబడినది. కేవలము కల్పనలతో 
కాదు. అనేక పురాణములకు రెండు రెండు ప్రతులు లభించుచున్నవి. వానికి కూడ ఈ 
(గ్రంథము నందు స్పష్టమయిన సమాధానము కలదు. పురాణములు పదునెనిమిది ఎందుకు 
124 


అయి ఉన్నవి? మరియు వానికి ఒక నియతక్రమము ఏ ఆధారముపై అవలంబిత 
మయి ఉన్నది. ఈ విషయములు విశేష విస్తారముతో వ్రాయబడినవి. 


దీనియందు 'ఆరంభఖిక వ్యక్తవ్య] శీర్షక లేఖ హిందీలో మ.మ.పం. శ్రీగిరిధర శర్మా 
చతుర్వేదీ గారు లిఖీంచిరి మరియు అనువాద రూప భూమికా “శీర్షక లేఖ న్వామి 
సురజన దాస్‌జీ హిందీ భాష యందు లిఖించిరి. దీని వలన పుస్తకము యొక్క మొత్తము 
అర్ధము ఎంతో చక్కగా స్పష్టము కాగలదు. ద్వితీయా వృత్తి యొక్క ప్రకాశనము 
పం. ప్రద్యుమ్నశర్మా ఓరూ గారు గావించిరి మరియు సంపాదన స్వామి సురజన దాస్‌ 
గారు చేసిరి. 

పురాణముల ద్వారా భారతీయ సభ్యతా మరియు సంస్క తీ జ్ఞానము 
మహానగరముల నుండి గ్రామ ప్రజల వరకు సాధారణ జనులకు కలుగుచున్నది. 
2. మన్వంతర నిర్ధారః :- ఈ [గ్రంథము నందు పురాణ ప్రతిపాదిత మన్వంతర 
నిరూపణ కలదు. దీనికి అతిరిక్తముగ యుగ, దివ్యయుగ, నిత్య కల్ప, సప్త కల్ప 
మరియు త్రింశత్‌ (ముప్పది) కళల నిరూపణ కూడ ఇవ్వబడినది. ఆ విధముగా ఈ 
[గ్రంథము నందలి ప్రథమ శ్లోకమును బట్టి తెలియగలదు. ఈ (గ్రంథము నందు యుగ, 
దివ్యయుగ మరియు (త్రింశత్‌ (ముప్పది) కల్పముల నిరూపణ ఉపలబ్దమగుచున్నది. 
కాని నిత్య కల్ప మరియు సప్త కల్పముల నిరూపణ లేదు. వీని సంబంధము నందు 
స్వామి సురజనదాస్‌జీ తమ (ప్రస్తావిక యందు ఏమని వ్రాసిరి అనగా - ఈ రెండు 
కల్పముల పాఠము ఉపలబ్ధము కాలేదు. అందుచే ఏదయితే లభించినదో అదియే 
ప్రకాశితము గావించబడినది. ఈ గ్రంథ ప్రకాశనము మరియు సంవాదకత్వము స్వామీ 
సురజనదాస్‌ గారు విక్రమ సం॥[ము 2020 అనగా 1963 ఆంగ్ర సం॥ము నందు 
గావించిరి. 

యుగం దివ్యయుగం నిత్యకల్పః కల్పాశ్చ సప్తయే । 

త్రింశత్‌ కల్పాశ్ళ కల్పంతే మన్వంతర నిరూపణే ॥ 

ఇదం [బ్రహ్మోండ మధ్యనో యో బ్రహ్మ సమపద్యత । 

సూర్యః స ఏతద్‌ బ్రహ్మాండం జ్యోతిషాం మండలం మహత్‌ ॥ 

125 


“మన్వంతర చక్రము” రంగులతో చిత్రము గ్రంథము నందు ఇవ్వబడినది. సృష్టహోరాత్రే 


మనుభోగ చక్ర పరిలేఖ ఇవ్వబడినది. 


శుక్ల పక్షము యొక్క పంచదశ 


SS ౨౦వ రా లంత ల [0 గ 


“చతుర్యుగాంతే వేదానాం జాయతే కిల విప్లవః । 


ప్రవర్తయంతి తానెత్య భువి సప్తర్షయో దివః ॥ 
“కలిః శయానో భవతి సంజిహానస్తు ద్వాపరః । 
ఉత్తిష్టంస్రోతా భవతి కృతం సంపద్యతే చరణ్‌ ॥” ఇతి 


తిథులు 


శ్వేత వరాహ కల్పము 
నీలలోహిత కల్పము 


వామదేవ కల్పము 
రాధంతర కల్పము 
రావణ కల్పము 
(ప్రాణ కల్పము 
బృహత్‌ కల్పము 
కందర్ప కల్పము 
సత్య కల్పము 
ఈశానః కల్పము 


. మాన; కల్పము 


సారస్వత కల్పము 
ఉదానః కల్పము 
గరుఢ కల్పము 
కూర్మః పూర్ణిమా 


126 


కృష్ణ పక్షము యొక్క పంచదశ 


SS ౨౦వ రా లంత ల [0 గ 


తిధులు 
నారసింహ కల్పము 
సమానః కల్పము 
ఆగ్నేయః కల్పము 
సోమ కల్పము 
మానవః కల్పము 
తత్పురుష కల్పము 
వైకుంఠ కల్పము 
లక్షీ కల్పము 
సావిత్రీ కల్పము 
ఘోరః కల్పము 
వారాహః కల్పము 
వైరాజః కల్పము 
గారీ కల్పము 
మహేశ్వరః కల్పము 
పితృకల్పః అమావాస్యా 


ముక్తి యందు జగత్తునకు విచ్చేదము కలుగుట లేదు. కాని, ముక్త పురుషునకు 
తన వాసనామయ సంసారముతో విచ్చేదము అగుచున్నది. 

మూడు క్షనముల వరకు నిలిచి ఉండి, క్షణిక అస్తి నాస్తి స్వరూప క్రియ ఒకటి 
కలదు. ఈ క్రియచే అవచ్చిన్నమయిన బ్రహ్మ సత్తను కళ అందురు. కకళల సమూహమే 
కాలము. 

కాలమునకు అవయవముల కల్పన గావించబడి, కాలము యొక్క అవయవ 
భూత అనంత ఖండ కాలము భావించబడుచున్నది. ఈ ఖండ కాలము లందు ఒక 
దానిని “మన్వంతరము” అందురు. 

కాలమానము (1) మనుష్య; (2) పిత్రు; (3) దైవ; (4) బ్రాహ్మ భేదముచే 
నాలుగు ప్రకారములుగ కలదు. 

సూర్యదర్శన కాలము “అహః సూర్య అదర్శన కాలము రాత్రి”. 

చంద్ర మండలము నందు సూర్య దర్శన లేదా అదర్శనముతో పరిచ్చిన్నమయిన 
కాలమును “పిత్రు” అహోరాత్రము అందురు. ఇది మనుష్యులకు ఒక మాసము. 

మన్వంతరాణి జాయంతే కల్పే కల్పే చతుర్దశే 

మన్వంతరం తు దివ్వానాం యుగానామేక సప్తతిః ॥ 

అగ్ని రూప త్రేతాగ్నిచే సంపన్నము చెందే అగ్నాధానముతో ప్రారంభించి అగ్నిచయన 
పర్యంతము యజ్ఞ కర్మల ప్రచార కాలమును “త్రేతా అందురు. 

యజ్ఞ కర్మల సఫలత - విఫలత పై పురుషులకు కలిగే సందేహ కాలమే (ప్రవృత్త 
మగుటయా? లేదా? అని) ద్వాపరము. అవైదిక ఘోర కలహ్య ధర్మ విరోధి కాలమే 
కలియుగము. 

'ధృవి యనునది వస్తుతః. నక్షత్రము పేరు కాదు. నిరాకార విద్యుత్‌ ప్రాణమును 
థువి అందురు. 


127 


కలహకాలమే కలియుగము. దీన మనుషుల ఉద్దోషకాలమే కలియుగము. 


జ్ఞానము, తపము, యజ్ఞము, దానము - ఈ నాలుగు పాదములు ధర్మము 
యొక్క స్వరూపము. 
(8) వైజ్ఞానికోపాఖ్యానము. 


(4) వైదికోపాఖ్యానము - ఈ [గ్రంథము నందు క్రమముగ వైజ్ఞానికోపాఖ్యానమున 
సౌపర్గోపాఖ్యానము, అనంతోపాఖ్యానము, నాగరాజోపాఖ్యానము, హయగ్రీవోపాఖ్యానము. 
ధ్రువ చరితము అనబడు అయిదు ఉపాఖ్యానములు కలవు. మరియు వైదికోపాఖ్యానము 
నందు (1) మిఢి లాదే శో పాఖ్యానము; (2) అసురఖ్నీ సవత్నగ్నీవాక్‌ (3) 
అగ్నిదూతోపాఖ్యానము; (4) ఆప్యోపాఖ్యానము; (5) పశుమేధాపక్రమః; (6) 
స్తంభయజురూవాఖ్యానము; (7) పృథ్వీ విభాగోపాఖ్యానము, (8) దేవయజనోపాఖ్యానము; 
(9) వాజ్మనసోపాఖ్యానము; (10) బుతుయజ్ఞో పాఖ్యానము; (11) యజ్ఞయూపవోఖ్యానము; 
(12) త్వాష్టవిశ్వ రూపోఖ్యానము; (13) వృత్రప్రహరణోపాఖ్యానము; (14) లుబ్దక 
మృగ వ్యాఘ రుద్రోపాఖ్యానము; (15) మన కన్యోపాఖ్యానము; (16) యజ్ఞ 
భాగోపాఖ్యానము అనునవి ప్రథమ కాండము నందు కలవు. 

పృథ్వీ ప్రతిష్టోపాఖ్యానము; చిత్రానక్షత్రోపాఖ్యానము; సూర్య నక్షత్రోపాఖ్యానము; 
అమృత మర్యోపాఖ్యానము, స్వాహోపాఖ్యానము, దేవ వీరోపాఖ్యానము (అగ్ని 
వాయుసూర్యాః), అగ్ని హోత్రోపాఖ్యానము; యజ్లోపవీతోపాఖ్యానము; ప్రకీర్ణా తంత్రము 
అనునవి ద్వితీయ ఖండము నందు గలవ. వీటి అన్నిటి యందు ఉవాఖ్యానముల 
నామానుసారము వివరణ ఇవ్వబడినది. ఈ (గ్రంథ సంపాదనము స్వామీ సురజన దాస్‌ 
గారు, 1950 ఆంగ్ల సం॥ము నందు ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు 
గావించిరి. 


128 


(2) దేవయుగాభాస [గ్రంథము నందు ఎనిమిది అవాంతర [గ్రంథములు కలవు. అవి: - 


. దెవాసుర ఖ్యాతి (దేవాసుర ద్వాదశ యుద్ద ప్రసంగము) 

. రాఘవఖ్యాతి ( సూర్య వంశీయ మహారాజ చరితము ) 

. యాదవఖ్యాతి ( యదు వంశీయ కృష్ణ శాఖా రాజ చరితము ) 

. హైహయఖ్యాతి (యదు వంశీయ హైహయ శాఖా రాజ చరితము) 
వౌరవఖ్యాతి ( పురువంశీయ రాజ చరితము ) 

. అత్మమఖ్యాతి ( విప్రకీర్ణ రాజాది చరిత సంచయము ) 

. మాధవఖ్యాతి 

. అత్రిఖ్యాతి 

1. దేవాసుర ఖ్యాతి :- ఈ గ్రంథమునందు మానవజాతి యొక్క ప్రాదుర్భావము 
మరియు వికాసము ఏ ప్రకారము అయినది అను దానికి ఇతిహాసము కలదు. వేద, 
(ప్రజా, లోక మరియు ధర్మము మొదలగు సృష్టుల యొక్క నిరూపణ కలదు. 
చాతుర్వర్థ్యములకు గుణ - కర్మ మరియు జన్మముతో వ్యవస్థ సిద్ది గావించబడినది. 
మరియు ఎన్నో విషయములు దీని యందు విశద రూపముతో నిరూపించబడినవి. 
స్వామీ సురజనదాస్‌ గారి ద్వారా ఈ (గంథమునకు విస్తారముగ హిందీలో భూమికా 
వ్రాయబడినది. ఈ గ్రంథ ప్రకాశనము విక్రమ సం॥ము 2009. ఆంగ్ల సం॥|ము 
పొందుటకై 57 అంకెను తీసివేయగా 1952 ఆంగ్ల సం॥ము నందు శ్రీ పద్మలోచన 
శర్మా గారు గావించిరి. మరియు సంపాదకత్వము స్వామీ సురజన దాస్‌ గారు చేసిరి. 
కేంద్రీయ సంస్కృత విద్యా పీఠము, జయపర్‌కు చెందిన వరిష్ట వ్యాఖ్యాత డా అర్మనాథ్‌జీ 
చౌదరీ ద్వారా ఈ గ్రంథ అనువాద కార్యము జరుగుచున్నది. శీఘ్రమే పూర్తి కాగలదని 
ఆశించుదము. 


00 ఎ రాలా య ల[౦ టై గై 


2. మాధవఖ్యాతి :- పురాణములందు శాఖాభేదము మరియు పాఠభేదము కారణముగ 
చంద్రవంశ నిరూపణ యందు ఏ జటిలత ఏర్పడినదో, ఈ (గ్రంథము నందు ఆ జటిల 


129 


(గ్రంధిని సులభము గావించుట అయినది. యదువంశమునకు చెందిన విడి విడిగా 

పీఠిక తయారు చేసి దాని వివరణ ఇవ్వడమయినది. మరియు పురాణములకు చెందిన 

పాఠముపై యుక్తి యుక్త విస్తృత వివేచన కలదు. భగవాన్‌ శ్రీకృష్ణుని వంశము నందు 

మధు నామక ఒక అతి ప్రసిద్ద మహారాజు యుండెను. వారి వంశ విస్తారము ముందుకు 
ఎంతో కలదు. ఈయన కారణముగ యాదవ వంశము యొక్క అధిక భాగము మాధవ 
నామముతో ప్రసిద్ది చెందినది. భగవాన్‌ శ్రీ కృష్ణుడు కూడ ఈ వంశమునకు చెంది 

యున్న కారణముగ మాధవ నామముతో ప్రసిద్ది చెందెను. పం. మధుసూదన ఓరూ 

గారు కూడ ఈ వంశ మహత్వ కారణముగ ఈ గ్రంథమునకు 'మాధవఖ్యాతి' పేరును 

ఉంచిరి. భగవాన్‌ శ్రీకృష్ణుని వంశ విస్తారము తెలుసుకొనుటకు ఈ గ్రంథము ఎంతో 

ఉపయోగమయినది. ఈ గ్రంథము 1949 ఆంగ్ల సం॥॥ము నందు ప్రకాశితమయినది. 

సంవాదకత్వము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారే గావించిరి. 


జయనారాయణ వ్యాస విశ్వ విద్యాలయ, జోద్‌పుర్‌ సంస్కృత విభాగ అధ్యక్షులు 
డా. దయానంద భార్గవ గారి సంవాదకత్వము నందు డా. రత్నా వ్యాస్‌ ద్వారా ఈ గ్రంథ 
అనువాద కార్యము జరుగుచున్నది. 


చంద్ర వంశః పంచశాఖః శాఖా తత్రాస్య యాదవీ । 
ఇయం వితన్యత9_ నేక (ప్రశాఖాభి రలం కృతా I 


8. అత్రిఖ్యాతి :- ఈ (గ్రంథము నందు అత్రి బుషి మరియు వాని వంశము యొక్క 
వైజ్ఞానిక మరియు ఐతిహాసిక రెండు ప్రకారముల వర్ణన సప్రమాణముగా చేయబడినది. 
ఈ గ్రంథ ప్రకాశనము 1929 ఆంగ్ల సం॥ము నందు పం. ఆద్యాదత్త ఠాగూర్‌ గారి 
సంపాదకత్వములో అయినది. డా. దయానంద భార్గవ గారి సంపాదకత్వమున పం. 
శ్రీరామ దవే ద్వారా అనువాద కార్యము జరుగుచున్నది. ప్రసంగవశమున ప్రతిష్టానపురము 
ఎక్కడ కలదు? అనుదానికి కూడ సుందర విమర్శ చేయబడినది. 


130 


౦౫౫ రా లూ ల [0 గ 


10. 


11. 
12. 
19. 


14. 


పౌరవఖ్యాత్యంతర్గత అత్రిఖ్యాతి విషయ సూచికా 


అత్రి మహర్షి చంద్ర వంశ ప్రవర్తక మూల పురుషత్వము 

పురాణేతిహాసము లందు అత్రి ప్రసంగ స్థానము 

అత్రికి అత్రినామకరణ హేతుత్వము (కారణము) 

అత్రి మహర్షి స్వభావ నిర్దశము 

అత్రి మూల నివాస స్థానము (బ్రహ్మ పరిషదధిష్థానం అని నిరూపితము 

అత్రి తపశ్చర్య ఆఖ్యానము 

అత్రి ద్వైవిధ్యము ఒక అత్రి బ్రాహ్మణ మరియు సుపుత్రః పరోమానసపుత్రః 
వైదిక ధర్మ ప్రచారార్హము బ్రహ్మచే నియుక్తమయిన అత్రి అసురులు గావించిన 
యాతన (కష్ట సందర్భములో అశ్వినీ కుమారులు రక్షించిరి. 

బ్రహ్మ పర్షిదధిష్టాత అత్రి జ్యోతిష గణిత విద్యలందు అద్వితీయ విజ్ఞానమును 
సంవాదించి, సర్వగ్రాస గ్రహణ పరిలుప్తే, సూర్య ఆకస్మిక రాత్రంధకారో పస్థితౌ 
పరిక్షుబ్దేషు తోకేషు: చర[దమసః సూర్యోపరాగ హేతుత్వోవపాదనేన 
సమాశ్వాసనాద్విశిష్ట ప్రతివ్యాలాభః 

భద్రాశ్వరాజ కన్యలు పదిమంది అత్రి పత్నులు. వారికి కలిగిన దత్తాది అనేక 
మంది పుత్రులు ముద్దలాది నామముతో ఆత్రేయ వంశ ప్రవృత్తి (విస్తారముగా) 
గావించిరి. 

అత్రి సుతాయాః పరుణ్యా అంగిరః పల్నీత్వాఖ్యానము 

కుశాశ్వమునికన్యలు ఘృతాచ్యామత్రేర్వహ్నినై ద్రువాదయః పుత్రా ఆసన్నితి మతమ్‌ 
అత్రి పుత్రులు సోమదత్త దుర్వాస సంబంధమున ఐతిహాసిక నానామత దర్శన 
నిర్ణయము 

అత్రి పుత్రుడు సోముని యోనిజత్వ అయోనిజత్వ వివాద నిర్ణయము. 


131 


15. 


10. 


17. 
18. 


19. 


20. 


21. 


22, 


29. 


24. 


25. 


26. 


27. 
28. 


అత్రి పుత్రుడు సోమునికి సంబంధించి ప్రాణవిధ, నరవిధ అను దైవవిద్యముతో 
ప్రాణ విదాద్‌ అత్రి ప్రాణ విధ అయోనిజగా సోముని వ్యుత్పత్తి. నరవిధముగ ఆ 
అత్రి నరవిధ యోనిజగా సోముని వ్యుత్పత్తి భేదము. 

వైదికేతిహాస శ్రుతిననుసరించి అధ్యాత్మికాధి దైవికాధి భౌతిక మస్తీత్యతస్థచ్చాయాను 
గామినాం పౌరాణికేతిహాస ప్రకరణామపి త్రిపథ గాత్వేనైవ ప్రాయెణ సమారంభః 
తత్రాధిదైవతం తావత్రాణ విథాదత్రేరాధిదైవిక సోమోత్సత్తి రహస్యాఖ్యానమ్‌ 

ఆది దైవికాదాధ్యాత్నికాద్వా ప్రాణ విధ ద్వైరాజమానోః (ప్రత్యుత్పన్నానాం 
భృగ్వంగిరో 2అత్రి ప్రాణానాముత్పత్తి క్రమప్రదర్శనమ్‌. 

అత్రి వంశజ ప్రాచీన బర్తిః పుత్రేభ్యః ప్రచేతోభ్యః సోమకన్యాయాముత్పన్నస్య 
దక్షస్యాత్రి జనకత్వాఖ్యానాదుత్సన్నయా అనుపపత్తేర్దక్ష దైవవిద్యోపపాదేన పరిహారః 
ప్రజాపతి వచనస్యః కశబ్దస్య దక్షపరత్వాభ్యుపగమేనో పస్టితాయా మనుపపతో 
తత్సరిహారాయ మత త్రయ నిర్దేశః తత్ర దక్షన్యాత్రి జన్మని సంబంధాభావ ఇతి 
ప్రథమ మతాఖ్యానమ్‌. 

ప్రాచేతన దక్షస్యాత్రి వంశజత్వా భావ ఇతి ద్వితీయ మతాఖ్యానమ్‌. 

దక్షాదీనాం యుగ భిదెన నానాత్వాదస్య రక్షస్య సోమదౌహిత్రత్వం శ్వశురత్వం 
చోప పద్యతే ఇతి తృతీయ మతాఖ్యానమ్‌. 

వైజ్ఞానికత్వ సృష్టా జన్యత్వ జనకత్వయోః పూర్వత్వపరత్వయోరవ్యయ స్థితత్వాత్‌ 


అత్రేః ప్రాణ విధస్య స్వరూప రహస్యమ్‌. 

ఆదిదైవికన్యాత్రి ప్రాణ జన్మనశ్చంద్రన్యోత్పత్తి రహస్యము. 

ఆకాశస్య చంద్ర సంబంధే౭_ ర్వాచీన పాశ్వాత్య మతస్య నిన్సారత్వమ్‌ 
ఆకాశస్థ చంద్రస్య దశాశ్వత్రి చక్రరథ కల్చ్పనమ్‌ 
అత్రిప్రాణద్రష్పుర్మనుష్య విదుషో2త్రి నామ కల్పనయా ప్రసిద్ధిః 


132 


29. 


30. 


త. 


32. 


39. 


34. 


తర్‌, 


36. 


37. 


గోత్రే చాయమత్రి శబ్లో రూఢో నతు వ్యక్తి విశేషే పర్యవసన్నః తతోననంతానామత్రోణో 
గోత్ర ప్రవర్త కస్య మూల పురుషస్యాత్రేరామాత్రి సాంఖ్యాత్రి భ్యాం దైవిద్యవ్యధ 
స్థాపనమ్‌. తయోశ్చ భౌమాత్రి తశ్చంద్ర వంశ ప్రవృత్తిః 
ధ్రువ సన్నిహితే సప్తర్షి మండలే తారకారూపస్యాత్రేరాథిదైవికత్వమ్‌. 
రజస్వలాయా నార్యా ఆ(త్రేయీత్వేనాఖ్యానాద ద్యాత్మం (పసిద్వాయా ఏవ 
యామరున్నామికాయాః ప్రతిష్ణాయా ఆధ్యాత్మికాత్రిత్మవ । 
ఆధ్యాత్మి కాధిదైవిక ప్రాణ ద్రష్టుర్షహ్మ మానస పుత్రస్య విదుషు సాంఖ్యాత్రి శబ్దేన 
ప్రసిద్ధిః 
భౌమాత్రి సాంఖ్యాత్రి భేదా దత్రి ద్వై విద్యే తదుభయ వంశధరణా మాత్రే యత్వేన 
ప్రసిద్దానాం మథ్యే చత్వారింశ ద్విదుషాం వేద మంత్ర ద్రష్టుత్వం ప్రతిపద్యతే. 
అత్రిగోత్రోత్వన్నేషు సర్వైప్యేవాత్రేయ శబ్దవదవిశేషాదత్రి శబ్లో2పి యధా ప్రయుజ్యతే 
తథా నర్వ విధాత్రి పత్నీష్వవ్యవిశేషాదనునూయా శబ్దః (ప్రవర్తతే. 
తేనాత్రయో2నుసూయాశ్ళబహ్వాః కాలే. ప్రతిపత్తవ్యాః 
ఏతయోరానన్యాదన్యస్మాద త్రే రన్యస్యామనుసూయాయాంకాలికాలే 2న్యే2న్యే పుత్రా 
వభూవురితి తద్విషయే ఐతిహాసికానాం (భ్రాంతిః ప్రతి సమాధేయా॥ 
యధాయం సోమో భౌమస్యత్రేః పుత్రస్టథా సాంఖ్యాత్రేః పుత్రః శాంఖాయనో నామాసీత్‌। 
తద్వంశ ధారణాం యవనత్వమ్‌ । అరబ్‌ జనపదస్య భూమధ్య సాగర తీర స్టితే 
ఇమననామ్ని ప్రదేశ చతేషాం యవనానాముపనివేశాల_ను మీయతే ॥ 
సాంఖ్యాత్రేః పుత్రాణాం మ్లేచ్చ ప్రాయత్వేపి భౌమాత్రి పుత్రస్య 
చంద్రస్యాయం వంశః పవిత్ర తమో౭_ ధ్యావధి నాపహన్యతే ॥ 

ఇత్యత్రిఖ్యాతో అత్రి చరిత్ర సూచీ పూర్ణా ॥ 
గంగా గంధవతీ గారీ గంధర్వ నగర ప్రియేతి (కాశీఖండం), జన్మనా కృతాః 
పుత్రా బెరసా ఉచ్యన్తే. విద్యయాతు మానసాః | 


133 


3. ప్రసంగ చర్చిత గ్రంథము నందు ఏడు అంతర్గత గ్రంథములు కలవు. 
1.  కథానక సముచ్చయ (ఖ్యాతి యొక్క సంగ్రహము) 

దైవత మీమాంసా (భావస్పోట) 

వేద పురాణాది శాస్తావతార (శాస్త్ర నిర్మాణతిహాస) 

కల్పశుద్ది (ప్రసంగ (ధర్మ పరిష్యార) 

పరీక్షాప్రసంగ (శిల్ప కళా - ప్రచార) 

పురాణ పరిశిష్ట (సంకీర్ణ - నానావిషయాఖ్యానమ్‌ ) 


వా రాలు త లం లం 


పురాణ నిర్మాణాధికరణమ్‌ 

పురాణ నిర్మాణాధికరణము :- ఈ గ్రంథమును పం. మధుసూదన ఓర్వూ గారి 
పౌత్రులు, పం.ప్రద్యుమ్న శర్మా ఓరూ గారి పుత్రులు శ్రీ పద్మలోచన శర్మా గారు 
సంవాదితముగావించిరి. అలవర రాజ్య లబ్ద ప్రతిష్ట సామంత, రాజమిశ్ర పం. శ్రీ 
యోగేశ చంద్రజీర్మఠ రత్న, కావ్య తీర్ధ మహోదయ ద్రవ్యముతో ముద్రితమయి 
(ప్రకాశించబడినది. 


134 


(1) 


(4) 

ఏ వేదాంగ సమీక్షా :: 
ఈ విభాగము నందలి నాలుగు మహాగ్రంథములందు నలభైమూడు (43) 
(గంధములు కలవు. 
వాక్‌ పదిక :- దీని యందు ఆరు అంతర్గత గ్రంథములు కలవు. అవి 
వర్ణ సమీక్షా 
ఛంద సమీక్షా 
వైదిక కోశము 
వైదిక శబ్దతాలికా 
వ్యాకరణవినోద 
పదనిరుక్తము 
వర్ణ సమీక్షా :- వర్ణ సమీక్షా గ్రంథము నందు వర్ణమాల ఉత్పత్తి యొక్క వైజ్ఞానిక 
రహస్యము, స్వర, భక్తి, వివృత్తి యమ, నియమ మొదలగునవి విస్తారముగ 
వర్ణింపబడినవి. వర్ణ సమీక్షకు చెందిన ఈ సంస్కరణకు ఆధారము సంస్కృత 
మాస పత్రిక సంస్కృత - రత్నాకర కు సంబంధించి ప్రాచిన అంకము లందు 
ప్రకాశితమయిన లేఖలు అయి ఉన్నవి. వాని సంకలనము రాజస్తాన్‌ వైదిక తత్స 
శోధ - సంస్లానాంతర్గత పం. మోతీలాల్‌ శాప్రీ శోధ పుస్తకాలయ, మానవాశ్రమ, 
జయపుర కుంటు సురక్షితమయిన సంస్కృత రత్నాకర విభిన్న అంకముల 
నుండి గావించబడినవి. ఈ గ్రంథ అనువాదము డా. శివదత్త చతుర్వేదీ గారు 
గావించిరి. సంపాదకత్వము డా.సత్యప్రకాశ దుబే గారు గావించిరి. దీని ప్రకాశనము 
పం. మధుసూదన ఓర్లూ శోధ ప్రకోష్ట, సంస్కృత విభాగము, జోద్‌పుర్‌ 
విశ్వవిద్యాలయము, జోద్‌పుర్‌ ద్వారా 1991 ఆంగ్ల సం॥ము నందు గావించబడినది. 


Sr Or Ey ony HF 


135 


సంస్కృత రత్నాకరకు చెందిన ఇతర అంకముల నుండి ఈ [గ్రంథము 
యొక్క కొంచెము అంశము మరియు లభించినది. ఆ అంకము కూడ ఈ 
[గ్రంథము యొక్క పరిపుష్ట భాగ రూపము నందు శీఘ్రమే (ప్రకాశితము కాగలదు. 
దీని ప్రకాశనముతో ముద్రిత గ్రంథము యొక్క ప్రకాంత ప్రకరణ గుణ ప్రకరణ 
సంపూర్ణము అగు అవకాశము కలదు. 


2. _ పత్తాస్వస్తి :- ఈ గ్రంథము గురించి ఇది వరలో వ్రాయబడినది. ప్రకరణ భూత 
వర్ణ సమీక్షా గ్రంథము యొక్క అవాంతర ప్రకరణముగ 'పత్తాస్వస్తి' భావించబడినది. 


3. చందః సమీక్షా :- ఈ గ్రంథము నందు వాక్‌ సంబంధీ మంగళాచరణము 
తదుపరి ఛందస్తత్వము యొక్క సమీక్షా గావించబడినది. దీనియందు 1. ఛందః 
శిక్షా; 2. ఛందో గణితము; 3. ఛందో నిరుక్తి, 4. ఛందో వ్యాకరణము; 5. 
ఛందః కల్పము - ఈ అయిదు విషయముల నిరూపణ కలదు. వాని అంతర్జ్దతముగ 
ఛందస్‌ పదార్థము యొక్క ఛందముల యొక్కయు, ఛందః సంబంధీ గణితము 
యొక్కయు మరియు ఛందముల దేవ సాహచర్యము యొక్క వైజ్ఞానిక వనెచన 
గావించబడినది. ఈ (గ్రంథము చాల కాలము వరకు దొరకక పోవుటచే 
(ప్రకాశనములోనికి రాలేకపోయినది. కాని. సౌభాగ్యవశమున స్వామి సురజనదాస్‌ 
గారికి ఎక్కడ నుండియో ఒక ప్రతి (కాపీ) లభించినది. స్వయముగా స్వామీజీయే 
దిని సంవాదకత్వము మరియు విసృత భాషానువాదము గావించిరి. రాజన్లాన్‌ 
సంస్కృత అకాడమీ, జయపురము ద్వారా 1991 ఆంగ్ల సం॥మున 
ముద్రించబడినది. 


ఈ [గ్రంథము యొక్క ఛందోనిరుక్తి నామక ప్రకరణము నిర్ణయసాగర (ఫెస్‌ 
నుండి పింగల సూత్ర (ఛంద శాస్త్రము) యొక్క భూమికా రూపము నందు 1929 
ఆంగ్ల సం॥ మున ప్రకాశితమయినది. పింగళ సూత్ర భూమికా యందు గల మరియు 
ఛంద సమీక్షా యందు గల (ప్రకరణములను చూచుట వలన తెలియునదేమనగా 

136 


స్వామీజీ ద్వారా సంవాదిత ఛందః సమీక్షా యందు 'ఛందోనిరుక్తి పాఠము అక్కడక్కడ 
కలదు. ఈ [గ్రంథమునందు అక్కదక్కడ రెండు రెండు మూడు మూడు పేజీల (పృష్టముల) 
వరకు పాఠము లేదు. ఆ పాఠము పింగల సూత్ర భూమికా రూపమునందు గల 
ప్రకరణము నందు కలదు. ఈ అనుపలబ్ద గ్రంథ ప్రకాశనము మరియు ప్రకాశకత్వము 
ఒక మహత్తర కార్యము అయినది. తమ 83-84 సంవత్సరముల ఆయువు (వయస్సు) 
నందు కూడ స్వామీ సురజనదాస్‌జీ తమ ఆరోగ్యమును సహితము లెక్కపెట్టకుండా ఈ 
[గ్రంథ సంపాదనము, ప్రూఫ్‌ సంశోథనము గావించిరి. తమ మృత్యు సమయము నందు 
కూడా వారు ఈ [గ్రంథ భూమికా పృష్టముల (పేజీలు) ప్రూఫ్‌ సంశోధన గావించిరి. 
వైదిక విజ్ఞాన హేతు స్వామీజీ వారికి వైదిక జగత్తు బుణపడి ఉన్నది. 


ఛందః శాస్త్రమునకు చెందిన సాంగోపాంగ గణ, యతి, ప్రకార, ప్రన్హార, మేరు 
మొదలగు వాని వివరణతో అనుప్రాణితమయిన ఈ (గంధము పూజ్య పం.మధుసూదన 
ఓరూ గారి అభూత పూర్వ ప్రతిభకు ప్రత్యక్ష ప్రమాణము. 


ప్రకాశితమగుచున్నది ఛందః సమీక్షా గ్రంథము యొక్క కేవలము ప్రథమ ఖండము 
మాత్రమే. మిగిలిన ఖండములను కూడ ముద్రించవలెనని అకాడమీ ఆశాన్వితమయి 
ఉన్నది. కాని, దురైవ వశాత్‌ స్వామీజీ సురజనదాస్‌ గారు ఆకస్మిక బ్రహ్మలీనులగుటచే 
హిందీ అనువాదము సమస్యగా అయినది. ఓరూ గారి గ్రంథములు స్వామీజీ వంటి 
విద్వానుల లేఖిని నుండి అనువాదము అగుట వలననే పూర్ణముగ సంతుష్టిదాయకము 
కాగలదు. 


ఛందస్సు వేదమునకు పాదము. “ఛందః పాదౌతువేదస్య”. ఛందః శిక్షా 

పరిభాషాధికారము నందు ఛంద, పద, అవష్టంభ, వర్ణ, మాత్రా, గణ, గతి మరియు 

సంకేత-ఈ ఎనిమిది తత్వముల నిరూపణ కలదు. ఏదేని కూడ మాఠత్రాచే నియత 

అవయవ విశేషముల సన్నివేశముతో కూడిన మర్యాదను 'ఛందస్సు” అందురు. వ్యవస్థిత 

మాత్రలతోనే ఏదేని వస్తువు ఉత్సన్నము చెందుచున్నది. (మితిలోనికి వచ్చిన (సీమ) 
137 


వస్తువును “త్రి అనగా రక్షించునది మాత్రా. వ్యవస్థిత మాత్రా ప్రకృతమందు వస్తు 
జనక మగుటచే జాతి అనబడుచున్నది. మాత్రా వ్యవస్థ వతననె వస్తువులు ఖీన్న ఖీన్న 
రూపముతో ఉత్పన్నము చెందుచున్నవి. 


మాత్రల వలన నిష్పన్నమయిన గురులఘు వ్యవస్థతో ఎ వస్తువు భిన్నమగుచున్నదో, 
దానిని వృత్తము అందురు. వస్తు స్థితి యందు గురు లఘు వ్యవస్థ నియతస్థానము 
లందు అవస్టితమయిన మాత్రల పెననే నిర్భరమయి (ఆధారపడి) ఉన్నది. స్వర విశేష 
సమష్టి ష్రూత్రా జాతి యందు కారణమయి ఉన్నది. అదే విధముగ స్వర విశేష వ్యష్టి 
మాత్రా వృత్తమందు కారణమగుచున్నది. 


ఛందస్సు ఆర్థిక మరియు వాచిక భేదముతో రెండు విధములు. ప్రస్తుతము వాచిక 
ఛందముల నిరూపణ చేయబడుచున్నది. ఈ వాచిక ఛందము లందు అనేక వర్ణములతో 
నిష్పన్నమయిన శరీరము కలిగిన వాణీ యొక్క అభినయము అయిన పిదప ఏదో ఉక 
(పకారముగ మర్యాదతో బద్దమయిన ఛందములకు ఆధార భూతమయిన భూమికా 
అనుభవ మగుచున్నది. ఏ భూమికా యొక్క స్వరూపము వర్ణముల పరివర్తన అయిన 
పిదప కూడ నష్టమగుట లేదో మరియు ఆ మర్యాదానాశము అయిన పిదప ఆ భూమికా 
నాశము అగుచున్నది. ఆ అనిర్వచనీయ వర్గ భూమికా లేదా మర్యాదయే “ఛందము” 
(ఛందస్సు) అనబడుచున్నది. 


అక్షర సంఖ్యతో నియతమయిన వాక్‌ను ఛందము లేదా గురు లఘు రూపముతో 
నియతమయిన వాక్‌ను వృత్తము అందురు. గాయత్రి మొదలగు వైదిక ఛందస్సులను 
“అక్షర ఛందము” అందురు. 


పదనిరూపణ :- 
పద్యము నందు విశ్రామ స్థానమును “పదము” అందురు. అది మూడు రకములు 
- పాదఖందము, పాదము మరియు దళము. ఏ ప్రకారము అయిననూ విశామము 


138 


అయినచో, దానిని “పాద ఖండము” అందురు. ఎక్కడ పాద ఖండముతో సంబంధము 

లేకుండా అధిక విశ్రామము అగుచున్నదో, దానిని పాదము అందురు. ఎక్కడ పాదముతో 
సంబంధము లేకుండా, అధిక విశ్రామము అగుచున్నదో దానిని దళము” అందురు. 

ఎక్కద ఈ విశ్రామస్తానములతో సంబంధము లేకుండా, సర్వాధిక విశ్రామము అగునో, 
ఆ విశ్రామస్తానము చతుప్పదీ (నాలుగు పాదములు కలిగిన) శ్లోకము లేదా పద్య 

శబ్దముతో వ్యవహరింపబడుచున్నది. 


అవష్టంభ నిరూపణ :- 


అవష్టంభ, విష్టంభ, యమ, యతి, విరతి, విరామ, విశ్రామ, విచ్చేద, తృటి 
శబ్దములు సమానార్థకములు అయి వున్నవి. 


అవష్టంభ న్యూనతా లేదా ఆధిక్యత (హెచ్చు తగ్గులు) తారతమ్యముచే అయిదు 
(పకారములుగ కలదు. (1) అయతి; (2) యతి; (3) విరతి; (4) విచ్చిద; (5) 
అవసాయ. 


గతి విశేషముచే నడిచే గుబ్బిము ఆగి ఆగి చరణములను (పాదములను) 
సంచాలనము చేయుచున్నది. గతి రూపతను కలుగజేసే ఈ అవష్టంభమును '“అయతి' 
అందురు. నడుస్తూ ఉన్న గుజ్బమును కళ్ళెముతో నియంత్రణ గావించ వచ్చును. దాని 
వలన గుజ్జము నిమ్న ప్రదేశములందు క్రింద పడదు. కాని, దాని గతియు ఆగదు. ఈ 
అవష్టంభమును 'యతి అందురు. సమాచారమును తీసుకొని వెళ్ళే మనుష్యుడు గుట్బముపై 
కూర్చొని వెళ్ళుచూ, ఏ పురుషునకు సందేశము ఇవ్వవలెనో, ఆ పురుషుని వద్దకు చేరి 
ఆ సందేశము నిచ్చి, తిరిగి వచ్చిన తరువాత గుజ్టము నుండి దిగక మరియు భవిష్యత 
ఏమిటా (ముందు ఏమి చేయాలా) అని ఆలోచిస్తూ ఉండునో, ఈ అవష్టంభమును 
'విరతి అందురు. గుట్బిపు సవారీ చేస్తూ, పరుగిడుతూ కూడ మార్గము నందు కలిసిన 
మిత్రుని వద్దకు చేరి, కొంచెము విశ్రామము తీసుకొని మరియు వార్తాలాపముతో చిత్త 


139 


వినోదము గావించి, మరల తన మార్గమున పయనించును. ఈ అవష్టంభమును 
'విచ్చేదము” అందురు. ఎవిధముగా గుజ్టిపు సవారి గమ్యస్థానమునకు చేరిపోయి ఆగిపోయి 
ఉండునో, ఆ అవష్టంభమును “అవసాయు మందురు. 


“సురాసుర శిరోరత్న నిగృష్ట చరణారవిందః శివః సర్వధా సంసారాఖిలకేశ నాశనః 
“భవబంధే క్లేశ నాశాయ నారాయణ చరణ సరోజ ద్వంద్వ మానంద కందమ్‌” 


“'యతికి ముందు, వెనుక గల వర్ణములందు సంధి కాగలదు. మరియు సమాసము 
కూడ కాగలదు. 


వర్ణములు :- సంస్కృత భాషా ఛందము లందు సానుస్వార, సవిసర్గ, మరియు ఆ, ఈ, 
ఊ, ఏ, ఐ, ఓ, బె అనునవి గురువు గానె భావించ బడుచున్నవి. 
మాత్రా - వర్ణ స్వరూపమును సీమితముగావించు తత్త్వము “మాత్రా”. 
గణము :- సమూహ విశేషమునకు కల్పిత గణ సంజ్ఞ ఇవ్వబడినది. “మి గణ, 'ని 
గణాది గణముల ద్వారా ఛందము యొక్క నిర్వచనము దగ్గరగా తెలియగలదు. వర్ణ్గగణము, 
మాత్రాగణము భేదముచే గణము రెండు రకములు. 
గతి :- కాలకృత, యతి కృత, నాదకృత మరియు ప్రదేశకృత భేదముచే నాలుగు 
(పకారములుగ కలదు. 

కాలకృత గతిని వృత్తి అందురు. అది ధృతా, మధ్యా, విలంబితా భేదముతో 
మూడు విధములు అయి ఉన్నది. 

జలధరమాలా, వాసంతీ, రుచిరా, (భ్రమర విలసితా, మొదలగు ఛందోభేదము 
ధృతా వృత్తికి చెందినది. భుజంగ ప్రయాత, శార్జూలవికీడితాది ఛందములందు మధ్యావృత్తి 


కలదు. చర్చరీ చామర వసంత తిలకా నిశిపాలకాది యందు విలంబితావృత్తి కలదు. 
మాలతీ మొదలగు ఛందములందు ధృత మధ్యావృత్తి యున్నది. 


140 


రెండవది యతి కృత గతి. దీనినే లయ అందురు. దుఃస్టిత వర్హాది ప్రయోగము 
వలన ఆ లయకు వ్యాఘాతము అగుటచే ఛంద సౌష్టవము యొక్క వినాశన మగుచున్నది. 
ఆ లయ ప్రత్యేక ఛందము నందు వర్ణ, మాత్రా, అవష్టంభ భేదముతో భిన్న భిన్నము 
అగుచున్నది. 


గతి కి చెందిన అంగభూత అవష్టంభము కూడ అణుధృత - ధృత, ధృవిరామ - 
లఘు - లవిరామ- గురు - ఫ్లత భేదముచే సప్తవిథమయి ఉన్నది. 


మూడవది నాద కృత గతిని ధ్వని అందురు. భిన్న భిన్న ఛందముల అభీనయమందు 
కొన్ని వర్ణముల ఉచ్చ స్వరతా, కొన్ని నీచస్వరతా లేదా సమతా ఉందును. ఇక్కడ నాద 
కారణముగా గతి భేదము అగుటచే దీనిని ధ్వని అందురు. 


సమయ నిరూపణ :- సమయ, సంకేత, పరిభాషా, సంజ్ఞా అనునవి సమానార్థక 

శబములు. సమయ-లోక తంత్ర సిద, సాధారణ తంత్ర సిద, ప్రతి తంత్ర సిద భేదముచే 
ధ థ్‌ ధ్‌ థ్‌ 

మూడు ప్రకారములుగ కలదు. 


ఛందోగణితము :- ఛందస్వరూపములను పూర్ణ రూపముతో తెలుసుకొనుట కొరకు 
ప్రస్తారక్రియ ఆవశ్యకమయి ఉన్నది. మరియు ప్రస్తార శుద్ది కొరకు నష్ట, ఉద్దిష్ట 
శలాకా, పతాకా, మేరు మరియు మర్మటీ యొక్క జ్ఞానము ఆవశ్యకమయి ఉన్నది. వీని 
యందు ప్రసార, మేరు మరియు మర్శటీ సంగృహీత అర్థమును తెలియజేయును ఉద్దిష్ట 
శలాకా, పతాకా ఎకైక అర్ధమును సిద్దిగావించును. ప్రసార, నష్ట, ఉద్దిష్ట శలాకా, 
పతాకా, మెరు మరియు మర్శటీ ఈ ఏడింటిని (7) “ప్రత్యయము” అందురు. ఈ 
ప్రత్యయముల యొక్క నిరూపణ 'ఛందోగణితి అధికారము నందు గావించబడినది. 


ఛందః పదముల స్వరూపము యొక్క ఉల్లెఖనము న్యాసము అనబడును. గౌణవృత్తిచె 
ఛందః పదముల ఉల్లిఖిత స్వరూపమును కూడా న్యాసము అందురు. ఏదేని ఒక 
న్యాసమును ప్రస్తావించిన పిదప మూడు క్రియల ద్వారా పరన్యాస కల్పన గావించి 


141 


పూర్వన్యాసమునకు క్రింద పరన్యాసమును ఉల్లేఖించుట (ఫప్రస్తావించుట) న్యాస క్రమముగా 
చెప్పబడుచున్నది. న్యాసము లందు ఫణ ఆకృతి కలిగిన రేఖ (9) గురు అక్షరము 
యొక్కయు, దండ ఆకృతి కలిగిన తిన్ననైన నిలువు రేఖ () లఘు అక్షరము యొక్క 
చిహ్నము అయి ఉన్నవి. 


మేరు నిరూపణ :- పర్వతాకారముచే దీని ఉల్లేఖన ఉండుటయే స్వరూప సామ్య 
కారణముగ మేరు అనబడుచున్నది. లేదా లోక విన్యాసముల ప్రమాణ సూత్రము 
ఎక్కడ సంనివిష్ట్థమయి ఉన్నదో, దానిని లోక మందు 'మేరు అందురు. అదే విధముగా 
ప్రస్తార విన్యాసముల యొక్క ప్రమాణ సూత్రము ఎక్కడ సంనివిష్ట్థమయి ఉన్నదో, 
దానికి మేరు సాధర్య్య కారణముచే “మెరు” అనబడుచున్నది. 

మర్మటీ - సాలెపురుగు నిరూపణ :- 


ఊర్జనాభికీటము సాలెపురుగును మర్శటీ (మకడీ - హిందీ) అందురు. దానిచే 
నిర్మితమయిన చక్ర జాలముతో సమానమయిన ఈ మర్మటీ ప్రత్యయము యొక్క 
ఉల్లేఖనమగుటచే ఈ ప్రత్యయమునకు మర్మటీ చక్రజాల సంజ్ఞా ఇవ్వబడినది. 


అధ్వయోగ 
ద్విగుణిత (ప్రసార సంఖ్య యందు ఒక సంఖ్య తక్కువ ఇవ్వడము వలన అవశిష్ట 
సంఖ్యా ఆ (ప్రసారము యొక్క “అధ్యా అని చెప్పబడుచున్నది. గురు లఘు అక్షరముల 
(శ్రేణి (వరుస) ఉత్తరాధర భావముచే (వాయడము వలన ఎంత ప్రదేశము యొక్క వ్యాప్తి 
అగుచున్నదో ఆ అక్షర వ్యాప్తి భూమిని వ్యవహారము కొరకు “అంగుళి శబ్దముతో 
చెప్పుదురు. 
శలాకా 


1, 6, 15, 20, 15, 6, 1 ఈ ప్రకారము ఈ రూపముతో సప్త అవయవములతో 
కూడిన షడక్షర శలాకా అనబడుచున్నది. 
142 


ఖండమేరు 
మాత్రామెరు యే ఎప్పుడయితే వామ లేదా దక్షిణ భాగమందు లేకున్నచో దానిని 
ఖండమేరు వందురు. 
ఛందోనిరుక్తి 
యజ్ఞశాస్త్రము ఛంద శాస్త్రము లేనిచో అపర్యాప్తము 
“ఏ పురుషుడు బుషి ఛంద దేవతా బ్రాహ్మణ జ్ఞాన రహితముగ మంత్రము ద్వారా 
యజ్ఞము చేయునో మరియు మంత్రము పఠించునో అతను స్థాణువు అయిపోవును. 
(అనగా రాయి లేదా శిల వంటి జన్మములు) గోయి లేదా గర్తము నందు పడిపోవును 
లేదా మరణించును మరియు పాపీ అగును. అందువలన ప్రత్వేక మంత్రము నందు 
బుషి ఛందము మొదలగు వాని జ్ఞానము కలిగి ఉండవలయును.” ఆవిధముగా (శ్రుతి 
(వేదము) తెల్పుచుననది. 


గాయత్రీ మొదలయిన ఛందముల జ్ఞానము లేకుండా ఎవరు అధ్యయనము 
చేయుదురో, అనువచనము లేదా జపము చేయుదురో, హవనము గావించుదురో, 
యజ్ఞము చేయుదురో వాని జ్ఞానము (బ్రహ్మ నిర్వర్యయు అయిపోవుచున్నది. అటువంటి 
వారు శీఘ్రమే పతన గర్త (గొయ్యి) యందు పడిపోవుదురు. స్థాణుత్వమును పొందుదురు 
లేదా పాపీ అగుదురు. మరియు ఎవరు బుషి ఛంద దేవతాదులను గురించి తెలుసుకొని 
మంత్రములను అధ్యయనము చేయుదురో, వారి (బ్రహ్మ (జ్ఞానము) బలము కలిగినదై 
మరియు మంత్రముల యొక్క అర్ధమును కూడ తెలుసుకున్నచో వాని వీర్యము (ధర్మము) 
బలవత్తర మగుచున్నది. వారు జప హవన లేదా యజ్ఞ ఫలమును కలిగి ఉందురు. ఈ 
(ప్రకారము ఛంద శాస్త్రము వలన ఎన్నో ప్రయోజనములు కలవు. ఛంద శాస్త్రము యజ్ఞ 
శాస్త్రమునకు ఉపకారకము. 

ఛంద శాస్త్రము వాద్య - నృత్య - నాట్య శా(సప్రములకు ఉపకారకము అయి 
ఉన్నది. 


143 


“శిల్పం ఛందః అను శ్చుతి శిల్పమును ఛందమనియే అనుచున్నది. న్స్‌ సంపూర్ణ 
చర మరియు అచర జగత్తు కనపడుచున్నదో, అది విశ్వకర్మ యొక్క శిల్పము అయి 
ఉన్నది. 


గాయత్రీ మొదలయిన ఛందములు పురుషుని ఆచ్చాదితము గావించి పాపకర్మ 
నుండి నివారించు చున్నవి. 


తైత్తరీయ శుతి యందు కూడ అగ్ని చయనమందు చీయమాన అగ్ని యొక్క 
సంతాపము ఛాదక మగుట వలన దీనికి ఛందస్వము చెప్పబడినది. 


ఛాందోగ్యోపనిషత్‌ నందు కూడ తెల్పబడినది ఏమనగా “దేవతా అపమృత్యు 
భయముతో భయభీతులయిన వారిని గాయక్రాది ఛందములతో వారిని ఆచ్చాదితము 
గావించి, అపమృత్యు, నివారణ చేయును. అందుచే ఛందస్సునకు అపమృత్యు వారణాత్మక 
ప్రయోజనము కూడ కలదు. ప్రాచీన కాలము నందు అసురులచే పరాజితులయిన 
దేవతలు గాయత్రీ మొదలగు వానిచే తమ శరీరమును ఆచ్చాదితము చేసుకొని అసురులపై 
విజయమును పొందిరి. ఇదియే ఛందముల ఛందస్వము. వృద్ద పరాశర వచనము 
కూడా తెలియజేయునదేమనగా ఛందములచే ఆచ్చాదిత శరీరము కలిగిన వ్యక్తి శత్రువులను 
జయించి, విజయము పొందును. ఇది ఛంద శాస్త ప్రయోజనము. 


ఛందశ్శాస్రము లేకున్నచో (ప్రసంగములందు స్వేచ్చాచారిత అధికమయి, మర్యాదా 
రహిత మగుటచే ఫల స్వరూపముగ అనర్ధములు కలుగగలవు లేదా వ్రాప్పించ గలవు. 


ఛందశ్చాస్తము యొక్క ఆవశ్యకత కేవలము వైదిక ఛందస్సుల జ్ఞానము కొరకే 
గాక, లౌకిక ఛందస్సుల స్వరూప జ్ఞానము కొరకు కూడ అయి ఉన్నది. ఘటమును 
ప్రత్యక్షము గావించుకొనుటకు తెరువబడిన నేత్రము తదతిరిక్త ఇతర వస్తువులను కూడ 
ఏవిధముగా చూచునో అదే ప్రకారము వైదిక ఛందముల కొరకు అపేక్షితమయిన 
ఛందః శాస్త్రము లౌకిక ఛందో విషయక జ్ఞాతవ్య జ్ఞానము కూడ కలుగ జేయుచున్నది. 


144 


కావ్య ప్రయోజనము లందు సర్వోత్మ లప ప్రయోజనము రసోద్‌భోద (రసోద్భవము) 
అని తెల్పబడినది. అది మంచి ఛందస్సుతో కూడిన కావ్యము వలననే కుదురుతుంది. 
అపచ్చందోయుక్త కావ్యము రసమునకు విఘాతకమయి ఉన్నది. 


పంచాంగతావాదము 


పద్యచ్చందోవేదమునకు సంబంధించి శిక్షా గణిత నిరుక్తి వ్యాకరణ మరియు 
కల్పము ఈ అయిదు అంగములు తెల్పబడినవి. కాని ఛందోరూప ఆరవ అంగము 
వలన షడంగాత్మకమని భావించవలయును. సంసారము (ప్రపంచము) నందలి అన్ని 
వస్తువులు మర్వాదాబంధ రూప ఛందముతో బద్దమయినవి. అన్ని వస్తువులందు ఛందము 
అనుస్యూతమయి ఉన్నది. అంతేగాక కరకు కూడ ఛందముతో అనుస్యూతమయి 
ఉన్నది. ఛందస్సును బ్రహ్మ వ్యాపకతగా అనగా సర్వవ్యాపకత్వముగా తెలుసుకొన 
వలయును. ఛందములను మర్యాదయందు ఉంచునది అధ్వయోగము. 

ఛందస్తత్వవాదము 

“అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమ్‌బుత్విజమ్‌ | 

హోతారం రత్నథాతమమ్‌ 1” ఈ మంత్రము ఛందస్సు అయి ఉన్నది. 

“పధివీ గాయత్రీ” 'అగ్నిర్లాయశ్రీ, బ్రహ్మ వర్చసం వైగాయడత్రమ బ్రహ్మ గాయత్రమ్‌), 
“'బ్రాహ్మణోగాయత్రః 'చతుర్వింశత్యక్షరా వాగ్‌ గాయత్రీ ఈ శృతి వచనములందు పృధివీ, 
అగ్ని బ్రహ్మ వర్చస, బ్రహ్మ బ్రాహ్మణ మరియు (24) ఇరవై నాలుగు అక్షరముల వాక్‌కు 
గాయత్రీ అని తెల్పబడినది. ఛందస్సు అనగా సంస్మారమను అర్ధము కూడా కలదు. 

సూర్యసప్త ఛందోరధము :- ఉత్తరము వైపునకు బృహత్‌నామను కలిగి మరియు 
దక్షిణము వైపు రధంతర సామ కలిగిన విరాట్‌యే సూర్య రథము అని తెలియుచున్నది. 
సర్వ దక్షిణము నందు గాయత్రీతో ఆరంభమయి సర్వోత్తరమందు జగతీ ఛందము 
వరకూ సప్త (ఏడు) ఛందములు ఉండుటచే ఛందో మర్యాదా అభిప్రాయముతో సూర్య 


145 


రథము సప్త చక్రగ చెప్పబడుచున్నది. దక్షిణమున గాయత్రీ ఉత్తరమున జగతీ రెండు 
ఛందములు ఉండుటచే రెండు చక్రములు కలిగిన రథముగా, కాలచక్ర పరివర్తన 
అభిప్రాయముతో ఏక చక్ర రథముగా తెల్పబడుచున్నది. 


ఛందోవ్యాకరణము ఫా 
ఛందః కల్పము 


ఛందః కల్పము నందు అభినయ కర్మ, దోషము, మర్మచింతా, కవికర్పటీక రచనా 
మరియు ఛందోమాలా అనబడు అయిదు విషయములు కలవ. 


వైదిక కోశము :- ఈ కోశము ఒక విధముగా నిఘంటువు నందు వచ్చే శబ్బములను 
ప్రకరణ రూపముతో విభక్తము గావించిన పద్యమయ కోశము. దీనికి ఉత్తరార్హము 
నందు బృహత్‌ ద్వేతా యొక్క దైవత ప్రకరణము కూడ సంగృహీతము గావించబడినది. 
దీని ప్రకాశనము శాకే (శక సం॥ము కావచ్చును) 1828 నందు జరిగినది. 


ప్రస్తుతము పం. అనంత శర్మా గారి ద్వారా సంవాదితమయిన ఈ కోశము వైదిక 
యంత్రాలయ, అజబ్మీరు నందు మరల ముద్రిత మయినది. వైదిక కోశ విషయానుక్రమము- 


దైవత వర్గము - 


(1) త్రిలోకీస్థా దేవతా, (2) భూమిష్టా దేవతాః; (8) అంతరిక్షస్థా దేవతాః; (4) దివిష్టా 
దేవతాః 


మనుష్య వర్గము :- 
(1) మనుష్యః; (2) మేధావీ; (3) స్రోతా, (4) బుత్విక్‌; (5) అధ్యక్షు, (6) చౌర (7) 
అపత్యమ్‌ 


146 


దివ్య వర్గము - 

(1) ద్యావాప్పధివ్యా; (2) పృధ్వీ; (3) హిరణ్యమ్‌; (4) అంతరిక్షమ్‌; (5) దిశ; (6) 
కిరణా; (7) దినమ్‌; (8) ఉషాః, (9) రాత్రి (10) మెఘః; (11) జలమ్‌; (12) నదీ; 
(13) అశ్వాః, 

ధర్మ వర్గము :- 

(1) మహాన్‌; (2) క్షుద్ర (9) బాహు (4) సమీపః; (15) దూరః; (6) పురాణః; 
(7 :నవినక (8)అంతర్జితః; (9) సుందర (10) రూపమ్‌; (11) హస్తా, (12) 
అంగులయః; (13) కర్మ, (14) యజ్ఞః (15) సత్యమ్‌; (16) వాక్‌; (17) ప్రజ్ఞా; (18) 
సుఖమ్‌; (19) బలమ్‌; (20) క్రోధః, (21) వజమ్‌; (22) యుద్దమ్‌, (23) ధనమ్‌; 
(24) గౌం (25) అన్నమ్‌; (26) గహమ్‌; (27) కూపః (28) ప్రజ్వలనమ్‌; (29) 
శీఘ్రః 

క్రియావర్గము :- 

(1) గతిక (2) వ్యాప్తి (3) ఈశనమ్‌; (14) అధ్యషణమ్‌్‌; (5) అర్హా; (6) 
పరిచర్యా, (7) యాచనా; (8) ఈక్షణమ్‌; (9) ఇచ్చా, (10) దానమ్‌; (11) భోజనమ్‌; 
(12) ప్రజ్వలనమ్‌; (13) కోధనమ్‌, (14) హవనమ్‌; (15) శయనమ్‌ 
ఉపసర్గ వర్గము :- 

ఉపసర్ష సంగ్రాహః నివాత సంగ్రహశ్చ 
ఎకపదిక వర్గము :- 

(1) ద్వాషష్టిపదాని, (2) చతురళశీతి పదాని; (3) ద్వాత్రింశ శతపదాని 


(1) ద్వాషష్టి పదానామర్లాః (2) చతురశీతి పదానామర్తాః, (3) ద్వాతింశ శత 
పదానామర్గాః (4) దశానవగమోదాహరణాని; (5) ద్విపదైకార్థ సంగ్రహః 


147 


అనేకార్థ వర్గము :- 

(1) ద్వర్ధ సాధారణ పదాని, (2) అనెకార్ద శబ్దాః (8) అనెకార్ద ధాతవః 
బృహద్దేవతా వర్గము :- 

(1) ప్రధాన దేవతా విచార; (2) అగ్ని భక్తయః (3) ఇంద్ర భక్షయః (4) సూర్య 
భక్తయఃి; (5) అగ్ని నామాని పంచ. (6) ఇంద్ర నామాని షడ్‌ వింశతిః (7) సూర్య 
నామాని నవ; (8) వర్ల సం(గ్రహః కవి పరిచయశ్ళ 

ఇతి శుభమ్‌ 
ఓం తత్‌ సత్‌ 


బుగ్యజుః సామభిస్తత్వం నిర్దిశన్‌ సర్వతః సుఖమ్‌ । 
ప్రవర్తయన్‌ జ్ఞాన రూపీ భగవాన్‌మే ప్రసీదతు ॥ 
వేదమంత్ర స్తుతాః సర్వా నిర్దిష్యంతే2థ దేవతాః | 
సోమపాస్తు త్రయత్రింశత్‌ త్రయస్రింశద సోమపాః ॥ 


ఆగిత్యా వసవరు(క్రా విశ్వేదేవ గణావపి 
ప్రజాపతి వషట్టారౌ వాశ్వినౌ వేతి సోమపాః ॥ 


పదనిరుక్తము :- ఈ గ్రంథము నందు నామ, ఆఖ్యాత, ఉపసర్గ మరియు నివాత ఈ 
నాలుగు ప్రకారముల పదముల వివేచన కలదు. దీనితో పాటు జాతి శబ్ద, గుణ శబ్ద, 
క్రియా శబ్ద మరియు యదృచ్చా శబ్దముతో పూర్వాచార్యులు ద్వారా భావించబడిన 
నాలుగు ప్రకారముల శబ్దములలో నుండి యదృచ్చాశబ్ద్ధము నిరాకరించబడినది. పైన 
తెల్పబడిన పదముల వివేచన గావించుచూ కొంత నవీన దృష్టికోణము కూడ (ప్రస్తుతము 
గావించబడినది. ఈ (గంథ సంపాదనము స్వామీ సురజన దాస్‌గారు గావించిరి. 


148 


ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు విక్రమ సం॥ము 2009 నందు అనగా 
1952 ఆంగ్ల సం॥[ము నందు గావించిరి. 


వ్యాకరణ వినాద = ఈ [గ్రంథము నందు సమాస ప్రకరణము ౨: తద్దిత 
ప్రకరణము; 3. సనాద్యంత ప్రక్రియా; 4. కృత్య ప్రక్రియా; 5. నామధాతు మరియు; 
6. అవ్యయ(ప్రకరణము అను ఆరు ప్రకరణములు కలవు. ఈ [గ్రంథము నందు 
వ్యాకరణ నియమముల యొక్క ఉపపత్తి పూర్వక నిరూపణ చేయబడినది. వ్యాకరణ 
శాస్త్రమును సూత్రములు లేకుండా తెలుసుకొనే అద్భుత విద్వత్వాపూర్ణ ప్రయాస 
గావించబడినది. ఈ (గంథమునకు చెందిన తద్దిత మరియు కృదంత ప్రకరణము 
అపూర్ణముగానే ఉన్నది. ఈ గ్రంథము వలన పూజ్య పం. మధుసూదన ఓర్లూ వారి 
వ్యాపక భాషాశా్రీయ దృష్టి యొక్క పరిచయము లభీంచుచున్నది. వ్యాకరణ 
నియమములను నిర్లేశముగావించుటకు వెనుక ఏ కారణము ఉన్నది? దీని దార్శనిక 
వివేచన సర్వదా నవీనము అయి ఉన్నది. వ్యాకరణ శాస్త్రము నందు అభిరుచి కలిగిన 
వారి కొరకు ఈ (గ్రంథము నిశ్చయముగ అపూర్వ సామాగ్రీ అందించగలదు. ఈ 
(గ్రంథము యొక్కమూల పాండు లిపి భిన్న భిన్న స్థానములందు నరు.ఇరు వ్యక్తుల వద్ద 
యున్నది. దాని ఆచూకే (సమాచారము) తీయడము మరియు ఒకటి గావించి పాఠ 
నిర్దారణ చేయడము ఎంతో పరిశ్రమ సాధ్య కార్యము అయినది. కాని, కేంద్రీయ 
సంస్కృత విద్యా పీఠ్‌, జయపుర్‌కు చెందిన ఉపాచార్య డా. హింద్‌ కేసరీ గారు 
మరియు వారి నిర్దెశన మందు శోధనగావించిన శ్రీ మహేంద్ర కుమార శర్మాగారు 
ఎన్నో మాసములు పరిశ్రమ గావించి ఈ కార్యమును పూర్తిగావించిరి. 


(2) జ్యోతిశ్చక్రథర :- ఈ మహాగ్రంథము నందు అయిదు (5) అంతర్గత (గంధములు 
కలవు. అవి 
(1) తారా విజ్ఞాన 
(2) గోళ విజ్ఞాన 
a 
149 


(3) హోరా విజ్ఞాన 

(4) కాదంబినీ - సౌదామినీ 

(5) లక్షణ విజ్ఞాన 
కాదంబినీ - ఈ [గ్రంథము నందు క్రమముగా 1. గర్భాద్యాయము; 2. ద్వాదశ 
మాసికాధ్వాయము; 3.నిమిత్తాధ్యాయము; మరియు 4. శకునాధ్యాయము -తత్మాలధ్యాయ. 
ఈ నాలుగు అధ్యాయములు కలవు. వీనియందు వర్ష సంబంధ మయిన అన్ని విషయములు 
హిందీ భాషానువాద సహితము స్పష్ట రూపముతో తెలియజేయబడినవి. వర్షమునకు 
చెందిన గర్భధారణ 12 (పన్నెండు) మాసములందు ప్రత్యేక దినము యొక్క లక్షణము 
మరియు యోగ, గర్భ మొదలయిన మంచి శకునములు ఉన్నప్పటికినీ వర్షములు 
కురియక పోవుటకు కారణము మరియు అనేక ప్రకారముల (ప్రశ్నలు మరియు పరీక్షలతో 
శీఘ్రముగా (వెంటనే) వర్షము కురియక పోవుట ఇటువంటి ఎన్నో విషయములు 
వ్రాయబడినవి. భిన్న భిన్న దేశములకు చెందిన సుఖీక్ష దుర్భిక్ష మొదలయిన వాని 
విషయములు కూడ వ్రాయబడినవి. ద్వార పరిజ్ఞాపక చక్రము మరియు సముద్ర చక్రము 
మొదలగు ఎన్నో కోష్టముల ద్వారా కూడ విషయముల సులభముగా తెలియజేయబడినవి. 
ప్రసంగ వశమున భూకంపము, ఉల్మావాతము మొదలగు అనేక విషయములకు 
కారణములు తెల్పబడినవి. కాదంబినీ ప్రథమావృత్తి విక్రమ సం॥॥ము 1994 నందు 
జరిగినది. ద్వితీయా వృత్తి సంవాదకత్వము, (ప్రకాశనము పం. పద్యుమ్న శర్మా ఓర్లూ 
గారు విక్రమ సం॥[ము 1999 నందు గావించిరి. 

కాదంబినీ - భూమికా 
అన్నాద్బవంతి భూతాని, పర్ణన్యాదన్న సంభవః । 
యజ్ఞాదృవతి పర్దన్యో, యజ్ఞః కర్మ సముద్భవః ॥ 

అన్నము వలన భూత - (ప్రాణులు జీవించుచున్నవి. అన్నము పర్ణన్యము (వర్షము) 
నుండి ఉత్సన్నము చెందుచున్నది. పర్దన్యము యజ్ఞము నుండి ఉత్సన్నమగుచున్నది. 
ఈ యజ్ఞము కర్మచె సముద్భూత మగుచున్నది. 

150 


అగ్నిమయ సూర్యునందు ఆ స్వరూప రక్షక పరమేష్టీ సోమము అనవరతము 
ఆహుతమగుచున్నది. ఇందువలననే సూర్యుని “అగ్ని హోత్రము అందురు. మరియు 
ప్రకాశ మండలమును 'సంవత్సర యజ్ఞము’ అందురు. సమిత్యేకీభావే - సమ్‌ = ఏకత్ర 
వసన్‌ సరతీతి సంవత్సరః 'సర్వత్రశ్చరతీతి సంవత్సరః అందురు. 


మన ఆధ్యాత్మిక యజ్ఞము పార్థివ ప్రాణప్రధానతచే మర్య్యభావాను గృహీతమయి 
ఉన్నది. ఆధ్యాత్మిక ప్రాణ దేవతలను ఆవైధయజ్ఞము ద్వారా ఆది దైవిక ప్రాణ దేవతలతో 
సంధానము గావించి, అమృత భావమును పొందుటయే కర్మ ప్రధాన భౌతిక యజ్ఞము 
యొక్క ఫలము. 

సోమమును మరియు వాయువును మనము కంటితో చూడలేము. దీనికి కారణము 
వాని యందు అత్రి ప్రాణము లేక పోవుటయె. 


సోమము యొక్క అవస్తావిశేష నామము జలము. 

స్వయంభూ (బ్రహ్మోగ్ని రూప ప్రాణము నుండి మొట్టమొదట జలము యొక్క సృష్టి 
జరిగినది. పరమేష్టీ విష్ణు మండలోద్భవ గంగాజలము నందు '“అంభఃూ అను జలము 
పరమ పవిత్రమయినది అధికముగా కలదు. 


అశ్వినీ నుండి చిత్రా వరకూ దేవ మండలము. దీనియందు ఉత్పన్నమయిన ప్రాణి 
దైవీ సంపత్తును కలిగి ఉంటుంది. విశాఖ నుండి భరణీ వరకు అసుర మండలము 
కలదు. దీని యందు అసుర ప్రధానత ఉంటుంది. దీని యందు ఉత్పన్నమయిన ప్రాణి 
అసుర సంపత్తి ప్రధానతచే మారణోచ్చాటనాది తంత్రోక్త క్రూర కర్మ, క్రూర కార్యము 
ఈ మండలము నందు గావించబడుతూ ఉంటుంది. 


యజ్ఞ జన్య దైవాత్మ యొక్క స్వరూపమును యధాతధముగా పొందుటకు యజ్ఞ 
యాగాది దైవిక కార్యము ఈ దైవ మండలము నందే గావించవలెను. కావున యజమాని 
యజ్ఞారంభము నందు 


151 


“అశ్వినోర్భాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం త్వాం22 దదేనార్యసి శ 
ఈ: మంత్రమును చదివి దెవమండలమును ధ్యానము లోనికి తెచ్చుకొనును. 


(5) (4) (3) 
మొత్తము నక్షత్రములు 1. తారా నక్షత, 2. తారా వ్యూహ నక్షత, 3. స్వదేశ నక్షత, 


4. గతి నక్షత్ర మరియు 5. సాంవాతిక నక్షత్ర భేదములచే అయిదు ప్రకారములుగ 
కలవు. 


ఏ నక్షత్రముపై వసంత సంపాతమగునో దాని నుండి ప్రారంభించి, ప్రతి దినము 
ఎంత చంద్రగతి అగుచున్నదో అంత దూర ప్రదేశమును సాంపాతిక నక్షత్రము లందురు. 
అవి 28 కలవ. 


నక్షత్రములకు సంబంధించిన తొమ్మిది వీధులను తొమ్మిది నాదీ వృత్తములు అందురు 
అవి - 


. భరణీ, కృత్తికా, స్వాతి - నాగవీధీ 

. రోహిణి, మృగళిరా, ఆర్హా - గజవీధీ 

. పునర్వసు, పుష్య, ఆశ్లేష - ఐరావతవీధీ 

. మఘా, పూర్వాఫల్లుణీ, ఉత్తరాఫల్లుణీ - వృషవీధీ 

. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రా, రేవతీ, అశ్వినీ ఇ ఫీట్‌ 
. శ్రవణ, ధనిష్టా, శతభిషా - జరద్దవవీధీ 

. అనురాధా, జ్యేష్టా, మూలా - మృగవీధీ 

. హస్త చిత్రా, విశాఖా - అజవీథీ 

. పూర్వాషాఢ, ఉత్తరాషాడా - వైశ్వానరవీధీ 


0 ౦౦ NN రా 1 [యమ 09 [0 ౪౯౭ 


క్రాంతి వృత్తమునకు చెందిన ఉత్తర భాగము నందు 42 అంశల అంతరిక్షము 
ధర్మ శాస్త్ర పురాణాదులందు వర్ణింపబడిన “దెవయాన” మార్దము అయి ఉన్నది. ఈ 


152 


మార్గమునకు ముందే సప్తర్షి మండల స్థితి కలదు. సప్తర్షి మండలము ఉత్తరీయ 
ధృవము నుండి 24 అంశల అంతరము నందు పరిభ్రమించు చున్నది. 

వృష్టి (వర్ష - విద్యా సంబంధీ నిమిత్త శాస్త్రము నందు ప్రవేశించుటకు పూర్వము 
(గ్రహా, నక్షత్రాదుల స్థితిని గురించి తెలుసుకొనుట ఎంతో ఆవశ్యకము. 

ఈ పుస్తకము నాచే వ్రాయబడిన “పర్జ్దన్యశాస్తము” యొక్క ఒక భాగము. దీనికి 
పేరు “కాదంబినీ” అనబడినది. అనగా “మేఘమాలా”. ఇది నిమిత్త శాస్త్రము. 
(పం.మధుసూదన శర్మా ఓరూ గారు) 

“అష్టమాస ధృతం గర్భం భాస్మరస్య గభస్తిభిః 

రసం సర్వసముద్రాణాం ద్వాః ప్రసూతే రసాయనమ్‌” ॥ ఇతి (వాల్మీకి) 

ప్రకృతిని పరీక్షించే ఏ శ్రద్దేయ ఆచార్య చరణులు సిద్దాంతమును నిశ్చితము 
గావించిరో, వారి నిర్దిష్ట మార్గమున పయనించుట వలన మనుష్యులు తమ అభీష్టమును 
శీఘ్రమే పొందగలరు. అందువలన (గంధ కారులు (పం. మధుసూదన ఓరూ గారు) 
వృష్టి విద్వాకు సంబంధించిన ఆచార్యులు శివ, బృహస్పతి, గర్ద, వసిష్ట, కాశ్యప, భృగు, 
సహదేవ, వరాహమిహిర మరియు పరాశర ప్రభృతులను స్మరణ గావించుచుండిరి. 

వృష్టి యోనిః 

అగ్నౌ ప్రస్థాహుతిః సమ్యగాదిత్య ముపతిష్టతే | 

ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టై రన్నం తతః ప్రజాః ॥ (మను) 

మాసి శబ్దమునకు గల అర్థము చంద్రమా. చంద్రుడు పూర్ణ కళలతో వికసించిన 
తిథి పూర్ణ మాసము, పౌర్ణమి గాని మాసము అనగా నెల పూర్తి అయినదని కాదు. 

వాయువు మూడు రకములు. 1. భావక; 2. స్థాపక, 3 జ్ఞాపక. మొదటి వాయువు 
వలన మేఘములు ఏర్పడును. రెండవదాని వలన మేఘములు ఆకాశము నందు నిలిచి 
ఉండును. మూడవ దాని వలన వర్షము కురు జ్ఞానము కలుగును. 


153 


ఆకాశ, నక్షత్ర, గ్రహముల యోగముచే ఏ మేఘములు ఉత్పన్నము చెందునో, ఆ 
మేఘములను “బహ్మజు అందురు. 

కేతువు నందు రకములు - (1) చలకేతుః (2) జలకేతుః; (3) ఊర్మి, 
(4) శీత-కేతవః (5) భటకేతుః ; (6) భవకేతుక; (7) బెద్దాలకఏ (8) శ్వేతకేతుః; 
(9) కకేతుశ్చ; (10) పద్యకేతుః; (11) కాశ్యపః; శ్వేతకేతు; (12) ఆవర్తకేతుః; 
(13) రళ్ళ్శికేతుః; (14) వాసాకేతుః; (15) కుముదకేతుః; (16) కపాల కిరణః; 
(17) మణికేతుః; (18) కలికిరణః రౌద్రకేతుః (కిరణ్‌; (19) సంవర్తకేతుః; 
(20) ధృవ కేతుః; (21) అమృతజాః 

దుష్టకేతు ఫలమ్‌. ఇతి కేతవః 
రాహువు పృధివికి సంబంధించిన ఏ తమోమయీ ఛాయా కలదో అదే రాహువు అయి 
ఉన్నది. 

పంతొమ్మిది (19) జాతులకు చెందిన ఒక వెయ్యి కేతువుల సంఖ్యా [క్రమము 


పట్టికలో ఇవ్వబడినది. 
నెంబరు పేరు సంఖ్యా నెం. పేరు సంఖ్యా 
1. కిరణకేతు 25 11. కనక 60 
2, ఆగ్నేయ 25 12. విచక 65 
టై మృత్యుద 25 13. అరుణ 77 
4. పార్థివ 22 14. విశ్వరూప 120 
ర్‌. సౌమ్య 3 15. గణక 8 
6. బ్రహ్మదండ 1 16. బ్రహ్మజ 204 
7. విసర్పక 84 17. కంక 32 
రి. తస్మర 51 18. కబంధ 96 
9. కౌంకుమ 60 19. విపుల 9 
10. కీలక 33 1000 


154 


వర్షమును సూచించె నిమిత్త శకునములు పార్థివ, అంతరిక్ష దివ్య మరియు మి(శ అని 
నాలుగు రకములు. 


రను మున, కన్యా, మిధున మరియు వృషభరాశి యందు శని ఉన్నచో దుష్ట మనియు, 
తులా, వృశ్చిక రాశులందున్నచో అతి దుష్టమనియు అందురు. 


రుద్రయామళ నామక (గంథము ననుసరించి భరణీమరియు శ్రవణ నక్షత్రమందు 
శని ప్రవేశించినచో వర్షము కలుగదు. 


వేదజ వృష్టి తెలుసుకొనుటకు సముద్ర, తుంబురు, కాల, పాత, సంఘట్ట మరియు 
నాడీ - ఈ ఆరింటిని చక్రవేద అందురు. 


నిమిత్త శాస్త్రము నందు నిష్టాత మనుష్యుడు నిమిత్త జ్ఞాన రూప మూడవ నేత్రముచే 
త్రినేత్ర అయి మహాదేవుని మాదిరిగా సర్వత్ర సమాధరణీయమగుచుండును. 


రా OE em 


155 


మత్సుదేశము జయపుర (ప్రాంత సగభాగము 
(8) ఆత్మ సంస్కార కల్పము నందు అంతర్గత గ్రంథములు ఈవిధముగా కలవు. 


1. శుద్ధి విజ్ఞాన పంజికా 

2. ధర్మ విజ్ఞాన పంజికా వీటి యందు అయిదు, అయిదు 

3. (వత పంజికా (గంధములు కలవు 

4. వ్యవహార వ్యవస్తాపికా_ 20+3+23= అంతర్గత (గ్రంథములు కలవు. 
వీనికి నామ నిర్దేశము జరుగలేదు 

5. (శ్రాద్ధ పరివ్మార - మూడు గ్రంథములు 

6. పితృ సమీక్షా 

7. అశౌచ పంజికా 

రి. ధర్మ పరీక్షా పంజికా 


1. పితృసమీక్ష :- ఈ గ్రంథము నందు పితృత్వము యొక్క వైజ్ఞానిక వివెచన 
గావించబడినది. మరియు పితరుల యందలి భేదములు తెల్పబడినవి. ప్రకరణాగతముగ 
(శ్రాద్ధ విషయము కూడ సంక్షిప్తముగ తెలియజేయబడినది. ఈ గ్రంథ సంపాదనము 
పం. నవల కిషోర్‌ శర్మా కాంకర్‌జీ ద్వారా గావించబడినది. మరియు ప్రకాశనము 
1937 ఆంగ్ల సం॥ము నందు జరిగినది. 1991 ఆంగ్ల సం॥మున పం. దేవదత్తజీ 
చతుర్వేదీ గారి ద్వారా గావించబడి భాషాటీకా (తాత్సర్య) సహితముగ పం. మధుసూదన 
ఓరూ శోధ ప్రక్రోష్ట సంస్కృత విభాగము, జోద్‌పుర్‌ విశ్వ విధ్యాలయము, జోద్‌పుర్‌ 
నుండి మరల ప్రకాశితమయినది. దీని సంపాదనము డా. ఎ. ఎస్‌. రామనాథన్‌ మరియు 
దా. పద్మధర పాఠక్‌ గారు గావించిరి. 


156 


అ [వా రా లంత ల [0 గో 


విషయ సూచీ 
“ధర్మస్య తత్వం నిహితం గుహాయాము, “ధర్మస్య సూక్షాగతిః” 
బ్రహ్మ సుబ్రహ్మణోర్యోగాదాత్మ ప్రాణ పశుభిస్రెథాతవ్యః ప్రజాపతిః 
అమృత సత్య యజ్ఞ భేదాదాత్మ (తైవిధ్యమ్‌. 
మనోమయ ప్రాణ గర్భిణ వాగేవైతదమృతం నామాక్షరం బ్రహ్మ 
అక్షరాదేవ త్రయీ విద్యా పూర్వికా సర్వవిధా సృష్టిః 
అక్షరస్య పురుషత్వ నిరుక్తిః 
బుషి మంత్ర నామ్మోః ప్రణవాచోర్యజుః శబ్దః | 
యజుర్షహ్మ సంబంధినామగ్నీ సోమీయాణాం భావానాం (బ్రహ్మ సత్యత్వమ్‌ 
సుబ్రహ్మ సంబంధి నామగ్నీ సోమీయాణాం భావానాం దేవ సత్యత్వమ్‌ 
బ్రహ్మ సత్య దేవ సత్యా రబ్లానాం జీవ శరీరాణామ్‌ బుషి పితృ దేవ మయత్వమ్‌ 
బ్రహ్మ సత్య దేవ సత్యారబ్లానాం జీవానాం బ్రహ్మదైవ భేదాత్‌ సంస్కార దైవవిధ్యమ్‌. 
లోక భేదాత్‌ త్రిధా భిన్నానాం పిత్సూణాం ప్రకృతి భేదాత్‌ పునస్తివిధ్యమ్‌ 
బుత సత్య భేదాభ్యాం పితృస్ఫదడ్‌ బ్రహ్మణోద్వైరూప్యమ్‌ 
బుత సత్యమయస్యత్వేక స్యైవాక్షరస్య వృత్తి భేదెన తైవిద్యాత్‌ త్రక్షర హృదయత్వమ్‌ 
బుత వశాత్‌ సత్యేనాభిప్రధినామక భావద్వయోపపత్తిః 
బుత సత్య రూపయోః సోమాగ్నో రక్షరవైశేష్యాద్‌ వైలక్షణ్యమ్‌ 
- యజుః యత్‌ వాయుః (ప్రాణాః బుషి ః 
జూ ఆకాశః వాక్‌ మంత్రః 
అగ్ని రూప తైవిధ్యమ్‌ | సోమరూపతైవిద్యమ్‌ 
అగ్నీసోమాభ్యాం సయుగ్భాం సృష్టి పిన సిద్దం రూపం యమః 
అగ్ని యమ సోమానాం పితృదేవత్వమ్‌ 
యామ్యుస్యైక విద్యాదాగ్నేయ సౌమ్యయోస్తు తైవిద్యాత్‌ పితూణాం సాప్త విద్యమ్‌ 


157 


20. అగ్నీ సోమయోః పితృదేవయోర్జాబాలోక్తా స్వరూపనిరుక్తిః 
21. వసు రుద్రాదిత్య భేదా దర్శాగ్ని తైవిద్యే వసుఖిదాః | 
22. రుద్ర భేదాః 
23. ఆదిత్య భేదాః 
24. వివస్వదాదిత్య ప్రజని తేషు మనుయమ మృత్యుషు మను నిరుక్తిః 
25. యమ నిరుక్తిః 
26. సోమ నిరుక్తిః 
27. అగ్నియమ సోమానాం పితృభీః సహయోగిత్వమ్‌ 
28. దేవజనకానాం పిత్సూణాం బుషి జనితత్వమ్‌ 
29. అధ సప్త విధానాం దివ్య పిత్సాణాం నిరుక్తి ప్రారంభః 
30. అధ బుతు పిత్యాణాం నిరుక్తి ప్రారంభః 
31. అధ (ప్రేత పిత్ఫూణాం నిరుక్తి ప్రారంభః । పార్వణాః (ప్రేతపితరః పార్వణాః 
82. (పైత పిత్యాణాం విజ్ఞానమ్‌ 
38. గోత్ర సంతానః 
34. సపిండీకరణమ్‌ 
35. ్రాద్దమ్‌ 
36. గయా పిండదానము 
పితృ సమీక్షా గ్రంథము నందలి కొన్ని విషయములు 

అచింత్య శక్తిని, అమేయమును మోపన యోగ్యము గావించిన కారణముగ 
“మాయా అందురు. 

హృదయ మందలి మను ప్రాణముచే గ్రధితమై (బంధింపబడి) వ్యాన వాయువు 
ప్రాణాపాన గతి ప్రవర్తకమయి వైశ్వానర అగ్నిని ఉత్సన్నము గావించును. దీని బలముచే 
ప్రాణి జీవించును. మను ప్రాణము విశేషముగ మనుష్యునందు ఉండుటచే “మనుజ 
అనబడెను. 

158 


యమ ప్రాణమునకు పదునాలుగు (14) భేదములు కలవ. మృత్యువు వాని 
యందు ఒకటి అయి ఉన్నది. అన్న సోమము అయిదు ప్రకారములుగ కలదు. (1) 
రాజా; (2) వాజక; (3) గ్రహ; (4) పశు మరియు (5) హవిః 


రాజా నామక సోమముతో రాజసూయము, వాజతో వాజపేయము, (గహతో 
సవయాగము, పశుతో పశుయాగము మరియు హవితో ఇష్టియాగము చేయబడుచున్నది. 


పదార్ధముల యందలి భూతాసక్తి వలన ముక్తి లభించదు. 


ఈ లోకములోనికి తిరిగి వచ్చే ఏ మార్గము కలదో, దాని నిరూపణ కూడ 
ప్రాచీన ఉపనిషత్తులందు “పంచాగ్ని విద్యా” అను పేరుతో గావించబడినది. 


స్త్రీ సంగీ గృహస్థుని శుక్రము స్రీ శరీరము లోనికి పోయి క్షీణించును. 
ఎందుచేతననగా వారు అధోరేతస్సులయి ఉండిరి. మనస్వీ, యోగి, యతి చింతన 
శీలురయి, నిరంతర ఆత్మ చింతన యందు ఉండుటచే వారి రేతస్సు ఊర్థ్వగామియె 
మస్తిష్మము నందు ఉండును. సపిండీకరణము నందు ఆరు తరముల వారి అతల 
క్రింద పుత్రుల లోనికి రాగా, ఏడవ తరము పితరుడు ఊర్ద్వ గామియె మోక్షము 
పొందును. 


గయ యందు (శాద్దము చేయుట వలన అసంగజాతికి చెందిన 'గయి నామక 
విశిష్ట ప్రాణి బలముచే భూతాత్మా ఏదయితే తన కర్మ బంధనములందు బంధింపబడి 
ఉన్నదో, అది ఆ బంధనము నందు విడిపోయి “ముక్తి ని పొందుచున్నది. గయా (శ్రాద్ద 
రూప ఈ పితృబుణమోచన కర్మ అన్నిటి కంటె నష్టము అయినది. 

సర్వధరో పపన్నం నిరుక్తమ్‌ । నిర్దర్భకమనిరుక్తమ్‌ 

అమృతసత్య యజ్ఞ భేదాదాత్మ తైవిద్యమ్‌ - ప్రకృతి రోహిత్య పురుష కైవల్య 
లక్షణ విశుద్దాత్మ అమృతము. 


159 


కంపన రూప బలము యొక్క ఘనతయే ప్రాణము అనబడును. వేద విజ్ఞాన 
అనుశీలన గావించుట వలన బుషి బుణము నుండి ముక్తి లభించు చున్నది. జీవన 
కాలము నందు ప్రతి దినము యజ్ఞము చేయు చుండుట వలన దేవతల బుణము తీరు 
చున్నది. (ఇక్కడ యజ్ఞము యొక్క అర్థము అగ్ని హోత్రము అనియే గాక, విజ్ఞాన 
సంబంధ వ్యాపకతా విషయముల (ప్రసంగము కూడ జ్ఞాన యజ్ఞము) సంతానోత్పత్తి 
ద్వారా పితరుల బుణము నుండి ముక్తి లభించుచున్నది. బ్రహ్మ సముద్భూత బ్రాహ్మణ 
అని బ్రాహ్మణ శబ్దమునకు అర్థము. బ్రహ్మ సంస్కారములతో సంస్కృతుడయిన మానవుడు 
బుషి సమానుడై బుషి తత్త్వము పొందును. 

బర్మా శబ్దము బ్రహ్మ నుండి ఏర్పడినది. 

ఆత్మ పోషణార్ధము ఆహారము తీసుకువచ్చే ప్రాణము 'హరి జగత్తునందు అన్నిటికి 
ఇస్తూ, అన్నిటి నుంచీ తీసుకుంటూ ఉండే తత్వము 'ఆదదానాయంతి” అను వ్యుత్పత్తిచే 
“ఆదిత్య” అనబడుచున్నది. 


యముని యొక్క నిర్వచనము 


వివస్వాన్‌ రూప ప్రాణ గర్భము నందు ప్రవిష్టమయిన విశ్వామిత్ర నామక బృహతీ 
రూప ఇంద్ర ప్రాణము ఎప్పుడు సమ్మిశితము అగుచున్నదో, అప్పుడు మను ప్రాణము 
సంపన్నము అగుచున్నది. దానియందు ప్రవేశించిన అగ్ని 'యమి అగుచున్నది. ఇదే 
విధముగా, మృత్యువు వరుణ రూపము అయి ఉన్నది. అది ఎప్పుడయితే దాని యందు 
ప్రవిష్ట మగుచున్నదో (ప్రవేశించు చున్నదో) అప్పుడు దాని పేరు మృత్యువు అగుచున్నది. 
కార్య రూపము నందు ఇంద్ర, అగ్ని మరియు వరుణ ఈ మూడును ఖీన్న భీన్నములయినవి. 
వీటి అన్నిటి యందు వివస్వాన్‌ నామక ప్రాణము సమాన రూపముతో ఉండుటచే 
వీటన్నింటినీ 'వైవస్వతి అందురు. వాని యందు యమకు వైవస్వత భావము తాండ్య[శ్రుతి 
యందు (1/5/18) “యమం వైవస్వతమ్‌” అని తెల్పబడి 'యమి కు వివన్వాన్‌ నుండి 
ఉత్పత్తి స్పష్టముగా తెలియజేయబడినది. 

160 


స్మృతి యందు 14 రకముల 'యమి చెప్పబడినది ఫా 
యమ ప్రాణము పదునాలుగు రకములు :- 


1. ధర్మరాజ, PID; మృత్యు, 4. సర్వభూతక్షయ, 5. అంతక, 6. కాల, 
7. వైవస్వత, 8. వ్రద్ను 9. పరమేష్టీ 10. వృకోదర, 11. నీల, 12. జెదుంబర, 18. 
చిత్ర మరియు 14. చిత్రగుప్త. ఇవి యముని రూపములుగా తెల్పబడినవి. ఇవి అన్నియు 
వాయు రూపము అయి ఉన్నవి. మరియు అగ్ని యందు అయ్యే (ప్రాకృతిక సోమము 
యొక్క ఆహుతి ఏదయితే జీవన ప్రవాహ సంపాదికము అయి ఉన్నదో, దానిని ఆ 
ప్రవాహమును నిలిపి వెయుచున్నది. 

అగ్ని యమ, సోమ, తత్వములకు పితరులతో సహా యోగము కలదు. 
సప్త దివ్య పితరులు :- 
1. _ భృగు ప్రాణ ప్రధానత కలిగిన అగ్నిష్వాత్త నామక పితరులు. 
2. _ అంగిరావ్రాణ ప్రధానత కలిగిన బర్జిషద్‌ పితరులు. 
3. _ సోమసద పితరులు అత్రి వర్గమునకు చెందినవారు. 
4. హవిర్భుక్‌ నామక పితరులు అంగిరస మరియు పౌలహ అనువారు. 
ర్‌. _ఆజ్యమును త్రాగే పౌలస్య, కర్ణములు. 
6 సోమమును త్రాగే (గ్రహించే) కావ్య, వైరాజ పితరులు 
7. _ సుకాలీ వాళిష్ట అనబడువారు. 


పార్వాణ పితరులు నాందీముఖులకు అధోభాగమున ఉండి, పర్వకాలము అనగా 
అమావాస్య మొదలయిన సమయమున సమాహుతమయి ఇవ్వబడిన హవిష్యాదులను 
(గహించుదురు. 


తనువు నుంచి ఉత్సన్నము చెందుట వలన “తనయుడు”. పితృ బుణ మోచనము 
నాలుగు విధములు - (1) ప్రజారూప సంతానోత్పత్తి గావించుట (వివాహ మర్యాదతో); 
161 


(2) సపిండీకరణము - మరణించిన తరువాత చేసే ద్వాదశాహ. (అనగా పన్నెండు 
రోజుల కర్మలు. 13వ రోజు శుద్ది); (3) శ్రాద్ద ప్రక్రియ; (4) గయాపిండదానము. 


“శ్రతోహీదం ధాన మతః [శ్రద్ధాశబ్దః” - శ్రతయనగా సత్య భావము. 


భూతాత్మకు ఆధారమయిన నమన నుహోన్‌ ఆత్మ ఏదయితే కలదో. దాని ఉద్దరణకు 
గయ యందు పిండ దానము చెప్పబడినది. భం సనో ఆత్మతో బంధము తెగి, భూతాత్మ 
నిరాధార మగును. అది కర్మ బంధనమును త్యజించి విముక్తి పొందును. కర్మలచే 
జనించిన కర్మ పిండము కూడ క్షీణించును. 


ఎవరికి పుత్రులు ఉండరో, వారికి ఏదో ఒక ప్రయత్నము ద్వారా పుత్రులను 
ఉత్పన్నము గావించవలెను. (అనగా దత్తక, మానస) పుత్రులు. పిండదాన మరియు 
జలదాన రూప కర్మ కొరకు మరియు మరణాంతరము నామ సంకీర్తన కొరకు పుత్రోత్పత్తి 
ఆవశ్యకము అయి ఉన్నది. 

ఇతి మధుసూదన విద్యావాచస్పతి ప్రనీత 'పితృసమీక్షా' సంపూర్ణా! 
2. అశౌచ- పంజికా:- ఈ (గంధము నందు పది (10) అధ్యాయములు కలవు. 
వాని యందు 'అశౌచి మన్నది ఏ వస్తువయి ఉన్నది. కుటుంబ సభ్యులకు మాత్రమే 
ఎందుకు ప్రాప్తించు చున్నది. ఎవరెవరికి ఎంతెంత ఉంటుంది మరియు నియత దినములే 
(కొన్ని రోజులు మాత్రమే) ఎందుకు ఉంటుంది? మొదలగు విషయములు తెల్పబడినవి. 
సాపిండ్యమును వైజ్ఞానిక రీతిలో వివరించడమయినది. జన్మ అశౌచము, మృతాశౌచము 
మాత్రమే కాకుండా ఇతర దోషముల వలన కలిగే అశౌచము కూడ ప్రతిపాదన 
చేయబడినది. అశౌచ నిమిత్తము ఉపస్థితమయినప్పటికీ (అశౌచము వచ్చినప్పటికీ) 
ఎటువంటి వ్యక్తులకు అశౌెచము ఉండదు, దీని నిరూపణ కలదు. అశౌచ విషయము 
నందు ఎన్నో విషయములు తెలియజేయుచూ, వానికి అక్కడక్కడ మాన చిత్రములు 
మరియు కోష్టముల ద్వారా ప్రదర్శించబడినవి. ఈ గ్రంథ ప్రథమావృత్తి విక్రమ సం॥॥ము 


162 


1975 నందు అనగా 1918 ఆంగ్ల సం॥ము నందు అయినది. ప్రకాశనము పం. శ్రీ 
సూర్య నారాయణ ఆచార్య గారు గావించిరి. ద్వితీయా వృత్తి విక్రమ సం॥॥ము 2008 
అనగా 1951 ఆంగ్ల సం॥ము నందు స్వామి సురజనదాస్‌ గారి సంవాదకత్వము 
నందు అయినది. గ్రంథ ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు గావించిరి. 


8. ధర్మ పరీక్షా పంజికా :- ఈ లఘు (గ్రంథము నందు సూక్ష్మ రూపముతో 
సంస్కృత మరియు హిందీ భాషలందు ధర్మ విషయములను గురించి తెలియజేయబడెను. 
దీని సంపాదనము మరియు (ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారే 1948 
ఆంగ్ల సం॥॥[ము నందు గావించిరి. 


(గ్రంథ విషయములు :- 


విద్యావాచస్పతి శ్రీ మన్మధుసూదన శర్మణా । 
పరీక్షా పంజికా ద్వారా ధర్మ తత్త్వం సమీక్షతే I 
మూలం ఫలం స్వరూపం చ విభక్తిం చ నియామకమ్‌ । 


యాథా తద్యేన విజ్ఞాయ ధర్మ కుర్యాత్‌ పరీక్షితమ్‌ ॥ 


1 మెల రహస్యము :- జ్ఞానానుగ్భహీతా ఫలవతీక్రియా ధర్మమూలమ్‌. జ్ఞానం వేదః 
అనుగ్రహస్తాదాత్యమ్‌. 
2, ఫలరహస్యము, 3. స్వరూప రహస్యము, 4. విభక్తి రహస్యము, 5. నియామక 
రహస్యము. 

ధర్మము యొక్క వాస్తవిక స్వరూపము సంస్కారము. సంన్మారము అనగా 
దోషములను తొలగించి మంచి గుణములను ఆధనముగావించే (ప్రక్రియ. స్తూల, సూక్ష్మ, 
కారణ శరీరములు మూడునూ సంస్మరింపబదడవలసి ఉన్నది. సంస్మారముల ముఖ్య 
ఉద్దెశ్యము ఆత్మా. అన్ని సంస్కారములు ఆత్మ సంస్కారములు మరియు ఆత్మ యొక్క 
ధర్మములు అయి ఉన్నవి. ఇవి రెందు రకములు. 


163 


1. (ప్రవృత్తి మార ధర్మములు - మూడు శరీరములకు చెందిన ధర్మములు 
ప్రక భోగి ఆర్య గ్ర 


2. నివృత్తి మార్గ ధర్మములు - ఆత్మను పరమాత్మతో సంబంధము కుదుర్చుటకు 
గాను ఎన్ని దోషములు ఉన్నవో అన్నిటిని నివృత్తి చేసే ధర్మములు. 

ఒకే పరమాత్మా వికాసము శుద్ద సత్వము మరియు మలిన సత్వ రూప దోష 
కారణముచే రెండు రూపములందు భాసించు చున్నది. దాని ద్వారా ఒక దానిని 
పరమాత్మా, మరొక దానిని జీవాత్మ అందురు. ఒకే దానిని రెండుగా రూపములందు 
చూపించే ఆవరణ శక్తి పై ఉండడం అవిద్యా దోషము అయి ఉన్నది. దానిని నివృత్తి 
గావించుట వలన జీవాత్మా మరియు పరమాత్మాలు రెండునూ తమ అసలు స్వరూపము 
నందు ఒకటిగానే కనపడతాయి. 


జీవాత్మ సంస్కారము క్రియా సంబంధమయినది. పరమాత్మా సంస్కారము జ్ఞాన 
సంబంధమయినది. 


పాపము తొమ్మిది (9) విధములుగ కలదు. కావున ప్రాయశ్చిత్తము కూడ తొమ్మిది 
(9) రకములు అయి ఉన్నది. దైవ సంస్కార సంబంధము కారణ శరీరముతో కలదు. 
బ్రహ్మ సంన్మారముల సంబంధము సూక్ష్మ శరీరముతో కలదు. శుద్ది సంన్మారముల 
సంబంధము విశేషించి స్థూల శరీరముతో కలదు. 


నివృత్తి మార్గ సంస్నారములకు అధికారి యగుటకు విద్యా మరియు వ్రతము 
యొక్క ఆవశ్యకత కలదు. మరియు వ్రతము రెండు ప్రకారములుగ కలదు. 1. 
ఉవాసనావ్రతము, 2. తపోవ్రతము. విశ్వము నందలి వస్తువులలో అన్నిటియందు, 
విశేషించి విభూతి యోగములో తెల్పిన విధముగా కొన్నిటిలోఅధికముగాను పరమాత్మ 
భాసించు చుండుటచే - మనుష్యులలో బ్రాహ్మణ మరియు రాజా; పశువులలో గోవు, 
పక్షుల యందు గరుఢ, వృక్షములందు పిప్పల (రావి, అశ్వత్ల), గుల్మము లందు తులసి, 
గ్రాసము (గడ్డ) యందు కుశ (దర్భ), నదులందు గంగా. ఈవిధముగా అన్నియు 
ఈశ్వరుని అనేక రూపములు అయి ఉన్నవి. 


164 


4. పరిశిష్టానుగ్రహ - దీని యందు అయిదు అంతర్గత గ్రంథములు కలవు. 


1. కౌషీతకోపనిషద్‌; 2. ఐతరేయోపనిషత్‌; 3. ప్రత్యన్త ప్రస్తాన మీమాంసా; 
4. వేద ధర్మ వ్యాఖ్యాన; 5. వేదార్దభ్రమ నివారణ (హిందిభాషా) 


1. కౌషీతకోపనిషత్తు - 2. ఐతరేయోపనిషత్తు: - 


ఈ ప్రాచీన గ్రంథములు ఉత్తమ (ప్రకారముగ సంపాదితము గావించబడినవి. దాని 
వలన వీని అర్థము చక్కగా తెలియగలదు. 


కౌషితక - బ్రాహ్మణోపనిషత్‌ :- 
కర్మ ప్రకరణాధార భూతస్య బ్రహ్మ ప్రకరణస్య దశగ్రంధాః 


అధర్వవెదే - 
బుగ్వేదే ఆ 


యజుర్వేద - 


సామవేదే - 


పిప్పలాదశాభీయోపనిషదః | 
శౌనక శాఖీయోపనిషదః । 
కౌషీతకీయోపనిషత్‌ 
ఐతరెయోపనిషత్‌ 
మైత్రాయిణీయోపనిషత్‌ 
తైత్తరీయోపనిషత్‌ 
శ్వేతాశ్వతరో పనిషత్‌ 
వాజసనేయోపనిషత్‌ 
తలవకారోపనిషత్‌ 
తాండ్యోపనిషత్‌ 


బ్రహ్మ విద్యా ప్రకరణ భూతే కౌషీతకోపనిషద్‌ గ్రంథే చత్వారో అధ్యాయాః 


పర్యంక విద్యాద్యాయ - 


దహరపుండరీకాఖ్యస్య బ్రహ్మలోకస్యనిరుక్తిః 
తత్రగమనోపాయ భూతః శుక్షగతి సంజ్ఞో2ర్చిమార్ల్గః 


165 


ప్రాణ విద్యాద్యాయే 


ఇంద్రియ విద్యాద్యాయే 


(బ్రహ్మ విద్యాద్యాయే 


అయాచిత గ్రామోపలాభ - ధనోపలాభోపాయోపాసనాః 
వశీకరణోపాయోపాసనా । 

నిత్యాగ్నిహోత్ర పాసనా । 

ఉత్మర్షలాభోపాయోపాసనా । 

దైనిక సంధ్యోపాసనా, మాసిక సంధ్యోపాసనా | 

ప్రీ పుత్రాశీర్వాదోపాసనా । 

దైవ పరిమర విద్యా (శత్రు నిగ్రహోపాయోపాసనా) 
ప్రాణ నిశ్శేయసాదానమ్‌ 

పితా పుత్రీయం సంప్రదానమ్‌ 

ఇంద్ర పదార్థ విజ్ఞానావశ్యకతా, తత్స్వరూపకథనమ్‌, 
ప్రజ్ఞాత్మక ప్రాణానామేక భూయస్వయ్‌ । ప్రాణప్రాధాన్యమ్‌ 
ప్రజ్ఞా - ప్రాణయోరైక్య సమర్ధనం. ప్రాణే సర్వాప్తిశ్చ । 
ప్రజ్ఞా మాత్రా- భూతమాత్రయో రన్యోన్యావినాభావ 
నిరుక్తిః । 

భూతమాత్రాణాం ప్రజ్ఞా మాత్రాను, తాసాంచ 
ప్రాణే2నుస్తూతత్వమ్‌ 

అజాత శత్రోః కాశీరాజస్య బాలాకి మునినా బ్రహ్మ తత్తే 
సంవాదః 


అజాత శత్రుణా యాథార్దెన బ్రహ్మ స్వరూప నిరూపణమ్‌॥ 


166 


- కౌషీతకీ ఉపనిషత్‌ ప్రారభ్యతే । - 
స్వర్షస్య లోకస్య ద్వారం యశ్చంద్రమాః | 
స ఏత దెవయానం పంధానమాపద్య అగ్నిలోక మాగచ్చతి, స 
వాయులోకం, స ఆదిత్య లోకం, స వరుణ లోకం, స ఇంద్రలోకం, 
స ప్రజాపతి లోకం, స (బ్రహ్మ లోకం 
బ్రహ్మ గంధః ; బ్రహ్మ రసః; బ్రహ్మ తేజః; బ్రహ్మ యశః; ప్రాణోబ్రహ్మ 
- ఇతి హ స్మాహ కౌషీతకిః । 
అథాతో దైవః స్మరః 
ఏషాగతి విద్యా। మీమాంసా 
ఏషా మార్గ విద్యా । తత్ర మీమాంసా 
ఏషా ఇంద్ర విద్యా । తత్ర మీమాంసా 
ఏషా జీవాత్మ విద్యా । తత్ర మీమాంసా 
సైషా పరమాత్మ పరా జీవాత్మ విద్యా మీమాంసితా 
ఐతరేయోపనిషత్‌ 
ఏష పంధాః | ఏతత్‌ కర్మ । ఏతద్‌ బ్రహ్మ । ఎతత్‌ సత్యమ్‌ । 
అథాతో రేతసః సృష్టిః 
అధాతో విభూతయో2స్యపురుషస్య । 
తద్వాఇదం బృహాతీ సహస్రం సంపన్నం 
(36,000) 
పరిశివ్రానుగ్రహ మందు పం. మధుసూదన ఓరూ వారి మరొక గ్రంథ 
సూపీననుసరిరెబి తొమ్మిది (గంధములు కలవు. అవి 
1. శాస్త్ర పరిచయము 
2. వేదార్థ భ్రమనివారణ 


167 


బద ధర్మవ్యాఖ్యాన పంజికా 

ప్రత్యన్త ప్రన్వాన - మీమాంసా (సముద్ర యాత్రానిర్ణయ్‌) 
గోత్ర ప్రవర - పతాకా 

జాతి పంజికా 

సంప్రదాయ పంజికా 

ఇంద్ర ధృజోత్తాపన - పద్దతి 

ధర్మ తత్త్వ సమీక్షా (ధర్మ సతపితిట్‌ వ్యాఖ్యానము) 


So: న il Ol DY ఇ 


3. ప్రత్యన్త ప్రస్థాన మీమాంసా :- (సముద్ర యాత్రా నిర్ణయ) 


ఈ [గ్రంథము నందు ఏ విధమయిన విలాయత యాత్రా శాస్త్ర విరుద్దము కాదో, 
దాని నిర్ణయాత్మక వివేచన కలదు. దీని సంపాదనము మరియు ప్రకాశనము శ్రీ 
పద్మలోచన శర్మా ఓరూ గారు 1952 ఆంగ్ల సం॥ము నందు గావించిరి. 


భారత వర్షము నుండి పాశ్చాత్య దేశములు (యూరప్‌) వంటివి ఒక దేశము 
నుండి మరొక దేశమునకు సముద్రము దాటి వెళ్ళడము సనాతన ధర్మావలంబీ అనగా 
సనాతన (ఆర్ష) ధర్మమును అనుసరించు వారందరూ నిషథమని (వెళ్ళరాదని) 
భావించుదురు. ఏ ప్రకారము విలాయత యాత్రా శాస్త విరుద్ధము కాదో, ఆ విషయమును 
లిఫించిరి. 


ఆత్మా భూమిర్భువనం పవనః పవమాన పావకౌ గగనమ్‌ । 
రవి రితి యస్యహి తనవో దురితా దవతాదనారతం స శివః ॥ 


ప్రత్యన్త దేశం వ్రజతామార్యాణాం ధర్మ రక్షిణమ్‌ । 
ఇయం ప్రన్తాన మీమాంసా ధర్మాధర్మౌవివెచయెత్‌ || 


168 


జయపుర రాజ ప్రధాన పండిత శ్రీ మధుసూదన ఓరూ గారి నిర్ణయానునారము 
స్వీకరించబడిన దేమనగా మహారాజా తమ ఇష్టదైవము అయిన శ్రీ గోపాలజీ పటమును 
ముందు ఉంచుకొని యాత్ర గావింప వచ్చును అని. 


4. వెద ధర్మ వ్యాఖ్యానము :- వేద సంబంధిత విషయములను గురించి వైజ్ఞానిక 
రూపముతో మహత్వపూర్ణ విమర్శ చేయబడినది. దీని యందు అయిదు భాగములు 
కలవు. వీనిలో ప్రథమ భాగము లండన్‌ నందు యూరోపియన్‌ విద్వానుల ముందు 
ఓర్లూ గారు 1902 సం॥ము నందు ఉపన్యసించినది. పూర్వోక్త (ప్రథమ భాగమునకు 
చెందిన వాని గురించే ఓర్లూ గారి ద్వారా ద్వితీయ భాగము వ్రాయబడినది. తృతీయ 
భాగము యొక్క అంశము పురాణ సమీక్షా లేఖ యందు వ్రాసిరి. కొంత భాగము 
సంస్కృత రత్నాకరము నందు కలదు. నాల్గవ భాగము ఇప్పటి వరకూ లభించలేదు. 
అయిదవ భాగము 1914 ఆంగ్ల సం॥ము నందు హరిద్వార్‌ బుషికుల మందు సాహిత్య 
సమ్మెళన అవసరమున ఓరూ గారు ప్రసంగించినది. ఈ ప్రకారము వెద ధర్మ వ్యాఖ్యానము 
ఎంత ఎక్కడ నుండి లభిస్తే దానిని పం. (ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు (గంథాకార 
రూపము నందు సంకలితము గావించిరి. ఈ గ్రంథ సంపాదన మరియు (ప్రకాశనము 
1952 ఆంగ్ల సం॥ము నందు శ్రీ పద్మలోచన ఓర్లూ గారు గావించిరి. 


ప్రస్తుతము డా. దయానంద భార్గవ గారి సంపాదకత్వములో డా. సత్వ ప్రకాశ 
దుబే ద్వారా ఈ గ్రంథ అనువాదము హిందీలో గావించబడినది. 


5. _ వేదార్థ భ్రమనివారణ :- వేదమును కొందరు విద్యా గ్రంథముగా భావించుదురు. 
మరికొందరు ధర్మ గ్రంథముగా భావించుదురు. ఈ ప్రకారము వేదము గురించి వివిధ 
ప్రకారముల భ్రమ ఉత్పన్నమగుచుననది. వానిని ఈ గ్రంథమునందు విశద రూపముతో 
సృష్టికరణ గావించిరి. 


169 


(5) 
: (ెకేర్తక గంధ సౌహొత్వము :: 

అమృత - బ్రహ్మ - శుక్రములను మూడు ఆత్మ వివర్తములను వివరించు 
తత్వములను ప్రకీర్ణక అందురు. 
సంధ్యోపాసన రహస్యము. 
వేదాంక 
శ్రీ మధుసూదన ఓరూ చరితామృతము 
దర్శనములందు వేదాంత దర్శనము యొక్క ముఖ్యతా 
శబ్ద వికృతి హెతవః 
ప్రయత్న సాఫల్యమ్‌ 
[గ్రంథ సందర్భ శుద్ధి 
సంక్షిప్త పరిచయము (హిందీ భాషా) 
ధార్మిక వివేచన 

10. కాంతా వియోగ శతకము 

మరికొన్ని ఇతర పుస్తకములు 

1. జయపుర నరేష్‌ ఇంగ్లాండు యాత్రా 

2. ధార్మిక విజ్ఞానము 
1. వేదాంక :- పం. మధుసూదన ఓరూ గారి డబ్బయి (70) సంవత్సరముల 
హీరక జయంతి (Diamond Jubilee) సందర్భముగ “సంస్కృత - రత్నాకరి యొక్క 
వేదాంక నామక ఏ విశేషాంకము విక్రమ సం॥ము 1993 అనగా 1936 ఆంగ్ల 
సం॥[ము నందు ప్రకాశితమయినదో దానియందు - 


న ర న ION వ I -P 


170 


సప్తబ్రహ్మర్షి గోత్రాణి (శ్రీ సరస్వతీ మయూర వాహినీ) 
బ్రహ్మశ్వళ్థ ఈశ్వర ః 
పంచ పుండీర ప్రాజాపత్య బల్మా 


we స స 


కర్మాశ్వత్టః 
స్వర్ణ థరుణమ్‌ 

ఈ అయిదు విషయములను గురించి పం. మధుసూదన ఓరూ గారు చిత్రముల 
ద్వారా వైజ్ఞానిక రహస్యములను తెలియ జేసిరి. ఈ అయిదు చిత్రములు వారి హస్త 
కౌశలము అయి ఉన్నవి. మరియు వీనియందు “స్వర్ణధరుణమ్‌” చిత్రము లోపల “విమాన 
వ్‌ మధ్య ఆస్తే” ఇత్యాదిగా ఏవయితే వ్రాయబడి ఉన్నవో, అవి పం. మధుసూదన 
ఓరూ గారి హస్తాక్షరము యొక్క సాధారణ నమూనా అయి ఉన్నది. ఈ అంకము 
నందు వారి సంక్షిప్త జీవన చరిత్ర, సంస్కృతము మరియు హిందీ భాషలందు కలదు. 
ఇంతే గాక, గొప్ప గొప్ప ప్రతిష్టిత విద్వానుల చిత్రములు మరియు వైదిక విషయములపై 
సార గర్భిత లేఖ కూడ వ్రాయబడినది. పృష్ట సంఖ్యా 270 చిత్ర సంఖ్యా 25. 


లః 


2. సంక్షిప్త పరిచయము :- నివేదన శీర్షక లేఖ ప్రారంభము నందు పం. (ప్రద్యుమ్న 
ఓరూ గారు గ్రంథముల ప్రకాశనము మొదలగు వానికి సంబంధించి వ్రాసిరి. “వక్తవ్య” 
శీర్షక లేఖ యందు పం. శ్రీ బదరీనాథ్‌జీ శాస్త్రీ ఎమ్‌.ఎ. గారు గ్రంథముల వైజ్ఞానిక 
మరియు ఐతిహాసిక అన్వేషనకు చెందిన మహత్తును చూపుచూ, వాని ప్రకాశన కార్య 
విషయ (ప్రకారమును తెలియ జేసిరి. “సంక్రిప్త పరిచయ ” శీర్షక లేఖ యందు పం. 
మధుసూదన ఓరూ గారి జీవన చరిత్రను మ.మ.పం. గిరిధర శర్మా చతుర్వేది గారు 
సంక్షేపముగ ప్రదర్శించిరి. పం. మధుసూదన ఓర్వూ గారికి ఈ అలౌకిక విద్య ఏవిధముగా 
ప్రాప్తించినది. వారు సంవత్సరముల తరబడి కఠోర పరిశ్రమ గావించి గహన విషయముల 
మహత్వపూర్ణ అన్వెషణను పుస్తకాకర రూపము నందు తమ హస్తములతో లిఖించిరి. 
ఇత్యాది ఎన్నో సారగర్భిత విషయములు వ్రాయబడినవి. కొన్ని ముఖ్యమయిన అభినందన 
పత్రములు, ఏవి అయితే సమయ సమయములందు అర్పించబడినవో, అవి కూడ 


171 


ఇవ్వబడినవి. పం. మధుసూదన ఓరూ గారి చిత్రములు మరియు వారి హస్త కళా 
నమూనా రూపము నందు రంగుల మరియు సాధారణ చిత్రములే గాక వారి గురువు, 
తండ్రి మొదలగు వారి (పం. శివకుమార్‌ మిశ్రాగారు (గురువు), తండ్రి పం. వైద్యనాధ్‌ 
ఓరూ గారు) చిత్రములు కూడ ఇవ్వబడినవి. మరియు ఏ ఏ చక్రవర్తులతో 
పం.మధుసూదన ఓరూ గారికి ఘనిష్ట సద్భావము కలదో, వారి చిత్రములు కూడ 
ఇవ్వబడినవి. ఈ పుస్తక ప్రకాశన కార్యము నందు ఏ మహానుభావుల హస్తము కలదో, 
వారి చిత్రములు కూడ కలవు. ఈ ప్రకారము గ్రంథము అనేక రంగుల మరియు సాదా 
చిత్రములతో సుసజ్జితమయినది. 


చివరిలో ముద్రిత మరియు అముద్రిత గ్రంథముల సూచీ పత్రము విశద వివరణ 
సహితముగ స్పష్టముగ పేజీలతో పాటు చూపబడినది. 


పం. మధుసూదన ఓరూ గారు మరియు వారి అన్ని గ్రంథములతో దీని వలన 
పూర్ణ పరిచయము ప్రాప్తించగలదు. దీనిచే వారి ఉత్నట పరిశ్రమ మరియు దాని ఫల 
స్వరూపముగ అలౌకిక వేద రహస్యోద్దాటన యొక్క మహాన్‌ కార్యము స్పష్టముగ 
తెలియగలదు. 
8. ధార్మిక వివేచన :- ధర్మము మరియు కర్మ యొక్క స్వరూపము, ప్రోతము, 
సంసారము నకు గల కారణతా, సుఖ దుఃఖ ఉపలప్టీ మొదలగు అనేక (పకారముల 
వివేచన కలదు. చివరిలో ముక్తి మరియు ముక్తి సాధనములను ఎంతో స్పష్టముగా 
తెలియజేయబడినవి. హిందీ భాషలో ఉండుటచే ఈ గ్రంథము పరమోపయోగీ అయినది. 
దీనిని రచించిన వారు పం. ప్రద్యుమ్న ఓర్వూ గారు. 


4. కాంతావియోగ శతకము :- పం. ప్రద్యుమ్న ఓరూ గారి ధర్మ పత్నీ వియోగ 
వర్ణన మిథిలా ముజఫర్‌పుర్‌ జిల్లాకు చెందిన జుజుఆడ్‌ గ్రామ వాసీ స్వ. పం. సోనేలాల్‌ 
రూ సంస్కృత పద్యము లందు లిఖీంచిరి. మరియు దీని సంపాదనము ఆశుకవి పం. 
శ్రీ హరి శాప్రీగారు గావించిరి. 

172 


ఈ విధముగ ఇప్పటి వరకూ 56 [గ్రంథములు ముద్రించబడినవి. ఇంకనూ 
మిగిలిన గ్రంథముల ముద్రణ కొనసాగుచున్నది. 


ర్‌. సంధ్యోపాసన రహస్యము :- ఈ గ్రంథ ప్రారంభిక భాగమునందు గాయత్రీ 
మొదలగు వాని వైజ్ఞానిక రహస్యము ప్రతిపాదించబడినది. మహర్షి కులవైభవ గ్రంథమునకు 
చెందిన విశ్వామిత్ర బుషి నిరూపణ పరక (కొడ పత్రముల నుండి సంకలితము 
గావించబడినది. మరియు ఉత్తర భాగము పం.మధుసూదన ఓరూ వారి వేదాంక 
సమీక్షాంతర్గత తృతీయ “ఆత్మ సంన్మార కల్పి అవాంతర అయిదు గ్రంథముల నుండి 
'శుద్ధివిజ్ఞాన పంజికా గ్రంథము యొక్క ప్రథమ 'నిత్వ్యాచార పంజీ” గ్రంథ ప్రకరణము 
విశేషమయినది. ఈ [గ్రంథము నందు సంధ్యోపాసన విధి మరియు తత్రతిపాదక బుషి 
వచనముల సంగ్రహము కలదు. దీని సంపాదనము స్వామీ సురజనదాస్‌ గారు గావించిరి. 
ప్రకాశనము పం. ప్రద్యుమ్న శర్మా ఓరూ గారు విక్రమ సం॥ 2021 అనగా 1964 
ఆంగ్ల సం॥॥[ము నందు గావించిరి. 
విశ్వామిత్ర ప్రాణ నిరూపణ 

బ్రహ్మగాయతీ (శాండిల్య విద్యా) 

సూర్య గాయత్రీ 

చంద్ర గాయత్రీ 
సంధ్యోపాసన వలన ఆయుషు ఆరోగ్యము, (బ్రహ్మ వర్చస్సు (తేజస్సు) వృద్ది చెందును. 
రాక్షసులు గాయత్రీ అభిమంత్రిత జలము ద్వారా శాంతించుదురు. 
6. శ్రీ మధుసూదన ఓరూ చరితామృతము :-మ.మ. పం. గిరిధర శర్మా చతుర్వేదీ 
గారి ద్వారా లిఫీంచబదిన ఈ పుస్తకము నందు విద్యావాచస్పతి పం. మధుసూదన 
ఓర్లూ గారి జీవన చరిత్రము ఇవ్వబడినది. ఈ జీవన చరిత్రమును రాజస్టాన్‌ పత్రిక 
ద్వారా ప్రకాశితము గావించబడినది. 


173 


7. దర్శనములందు వేదాంత దర్శనముల ముఖ్యతా :- పూజ్య పం. మధుసూదన 
ఓర్లూ గారి ద్వారా హిందీ లో వ్రాయబడిన ఈ నిబంధనమును కళ్యాణ్‌కు చెందిన 
(ప్రాచీన అంకముల నుండి సంకలితము గావించడము అయినది. 


8. శబ్ధ వికృతి హేతవ :- దీనిని సంస్కృత రత్నాకరము యొక్క (ప్రాచీన అంకముల 

నుండి సంకలితము గావించడమయినది. 

9. ప్రయత్న సాఫల్యము :- సంస్కృత పద్య రచనా - దీనిస సంస్కృత రత్నాకరము 
నుండి సంకలితము గావించడమయినది. 

10. గ్రంథ సందర్భ శుద్ధి :-సంస్కృత రత్నాకరము నుండి సంకలితము గావించబడిన 
ఇది సంస్కృత పద్య రచనకు చెందినది. 


174 


ఇవియే గాక, కొన్ని సంబంధము కలిగిన గ్రంథములు కలవు. 


1. “జయపుర నరేష్‌ వారి ఇంగ్లాండు యాత్రా” 
(హిందీ భాషా) 

భూత పూర్వ జయపుర మహారాజ శ్రీ 108 శ్రీ మాధవ సింహజీ పూజ్య 
పం.మధుసూదన ఓరూ వారి ఆదేశానుసారము 1902 ఆంగ్ల సం॥ము నందు ఎడ్వర్లు 
సప్తమ వారి రాజ్యాభిషేక సందర్భమున ధార్మిక రీత్యా పం. ఓర్లూ గారిని కూడ 
తీసుకొని ఏ ఇంగ్లాండు యాత్రను గావించిరో మరియు నాలుగు మాసములు అక్కడ 
ఉండిరో, దాని పూర్తి వివరణ ఇవ్వబడినది. ఏ ఓడ యందు వారు యాత్ర గావించిరో 
మరియు లండన్‌ నందు ఏ (ప్రదేశము నందు ఉండిరో మొదలగు వాని చిత్రములు 
కూడ ఈ గ్రంథము నందు కలవు. జయపుర రాజ్యము తరపున విక్రమ సం॥ము 
1979 అనగా 1922 ఆంగ్ల సం॥ము నందు ముద్రించబడి రాజ్య సంరక్షణము నందు 
ఉంచబడినది. 

2. ధార్మిక విజ్ఞానము 

జయపుర రాజ్యాంతర్లత సంభరనివాసీ పం. శ్రీ వృద్దిచంద్రజీ ఆచార్య విక్రమ 
సం॥ము 2005 నందు 1948 ఆంగ్ల సం॥॥[ము పూజ్య పం. మధుసూదన ఓరూూ వారి 
వైదిక విజ్ఞాన అన్వేషణ కార్యము పై ప్రకాశనము గావించుచూ, హిందూ సంస్కృతిపై 
ఎంతో విశేష వివేచన వ్రాసి పం. శ్రీ ప్రద్యుమ్న ఓరూ గారికి సమర్పించిరి. 


175 


1. 


DE లం ఫై 


29[[ము రథతందగ్తు ఖంటము 
ఫల 0 ——— 


ఆగమ రహస్య ఖండము నందు ఆరు (6) మహా(గంథములు వాని యందు 
మరల 120 (గ్రంథములు కలవు. 


సిద్దాంతాగమ రహస్యము 
సంహితాగమ రహస్యము 
డామరాగమ రహస్యము 
యామలాగమ రహస్యము 
కల్పాగమ రహస్యము 
తంత్రాగమ రహస్యము 


- 14 గ్రంథములు 
- 18 గ్రంథములు 
- రి గ్రంథములు 
- 10 గ్రంథములు 
- 6 [గ్రంథములు 
- 64 [గ్రంథములు 
120 గ్రంథములు 


176 


నిగమ - ఆగమ సటాత 
వెద విజ్ఞాన సర్వస్వము 


రచన: 
వేదశాస్త్ర రహస్యోధ్దాటక 
విద్యావాచస్పతి బిరుదాంకితులు 
జఆజయపుర ఆస్థాన పండిత మధుసూదన ఓర్తూ 
తెలుగు అనువాదము 


ఆచార్య వాసుదేవ 


ముద్రణ : 2021 
100 ప్రతులు ; 


భక్తితో, 
(గ్రంథ ముద్రణ గావించిన వారు 
శ్రీమత్తిరుమల వేంకట మధుసూధనాచార్యులు 
ఫోన్‌ : 8886363553 


178 


విజ్జప్త్‌ 

బీహారు ప్రాంతమందలి మిధిలకు జెందిన ముజప్ఫరు పురము జిల్లా 
యందున్న, '“గాఢాయను గ్రామమున పండిత శ్రీ వైద్యనాధ ఓరూ యను వారికి, 
క్రీశ. నం॥ 1866 శ్రీకృష్ణ జన్మాష్టమినాడు, మృగశిరా నక్షత్రమున 
మధుసూదనుడను పేర జన్మించెను. అప్పటి జయపురాస్థాన విద్వాంసుడగు తన 
పెద్ద తండ్రి శ్రీ రాజీవలోచనుడను నాయనకు దత్తుడై, కొంతకాలము 
జయపురమున జదివిన పిదప, ఆ తండ్రి గతింపగా, శ్రీ కాశీయందు సర్వతం(త్ర 
స్వతంతుడగు పండిత శ్రీ శివకుమార మి(శ యను గురువునొద్ద 'వేదవిద్య 
నుద్దరించి తీరెదినని ప్రతిన జేసి యాయన తన ప్రతిభ కన్ని యెడల నచ్చిరువడ 
జదివి, తానును, సర్వతంత్ర స్వతంత్రుదై జయపురాస్థాన (ప్రధమ విద్వాంసుడుగ 
రాజుచే స్వీకరింవబడి, యతడన్నిటం, దన యడుగుజాడల వర్తింవ, 
నెల్లయాస్థానముల మహారాజులును దన పాండితి కబ్బురపడి యాదర గౌరవములు 
జూప, మహామహులనిపించుకొన్న పెక్కురు పండితులు తనకు శిష్యులుగా వైదిక 
విజ్ఞాన విద్యారహస్యముల నుపదేశింపుచు, దీక్షత్రోనే బది సంవత్సరముల వాటు, 
ఆధ్యాత్మిక -ఆధి దైవిక -ఆధిభౌతిక దృష్టులతో సర్వవేద పురాణేతిహాస దర్శన 
శాస్తదులందలి విజ్ఞానమంతయు (గోడీకరించి, సంస్కృతమున, గద్య పద్య 
రూపములుగా లెక్కకు రెండు వందలకు మించిన, మతరాజకీయార్థిక సాంఘిక 
విజ్ఞాన శాస్ర్తీయ [గంధములను రచించెను. 1902 సంన, ఎద్వర్పు 
పట్టాభి షేకావసరమున శ్రీ రాజావారితో లండన్‌ నగరమున కరిగి, అచటివారి 
మన్ననలంది, వారికోరికపై వేదధర్శముం గూర్చి తమ సహజ ప్రావాహిక సంస్కృత 
భాషలో ఆక్స్‌ఫర్లు- కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పండితుల యెదుట నుపన్యసించి, 
వారందరు నత్యంతాశ్చర్య విస్మయ చిత్తముల తన్ను గౌరవింప మన్ననలందిను. 


అచటి పండితులందు ముఖ్యులు, మాక్షొనాల్ల్డు - బెండాలు - ధామసు 
మొదలగువారుండిరి. 

1905-1906 నంవత్సరములందాు, కాశీ కాం(గ౧ను, 
కుంభమేళావసరముల ఆస్థానాధీశులందరి యనురోథముంబట్టి, “భారతధర్మ 
మహామండలి సభల యందు, వైదిక విజ్ఞాన వస్తుసమీక్షలతో జరిగిన యాయన 
యుపన్యాసములకు మహా పండితులును, చకితులు, ముగ్గులునైరి. వేయేల 
1936 సంవత్సరమున నాయన సప్తతి సంవత్సర మహోత్సవ సందర్భముగా, 
జయపూరు, “సంస్కృత రత్నాకరి పత్రిక వెలువర్చిన ప్రత్వేకాభినందన సంచిక 
యందా యావిషయము లెల్ల సువిశదములుగా నరయగలరు. 

పం. మధుసూదన ఓరూ 1939 సం॥లో పరమపదించిరి. ఆయన ఏక 
పుత్రుడు శ్రీ ప్రద్యుమ్న ఓరూ ఇంచుమించొక యిరువది గ్రంథములను ప్రచురింప 
గల్డెను. భారత దేశము ఎప్పటికేని తన పురాతన జగద్దురుత్వ వైభవమునకు, 
ఇతిహాస విచారణకు పం. మధుసూదన ఓరూ వారి వేద విజ్ఞాన గ్రంథములకై 
ఘట్టకుట్టి ప్రభాత న్యాయముగా ఆశ్రయింప వలసినదే. అంత వరకు ఏమన్ననూ 
చీకటి చిందులాటలే, అనగా అజ్ఞాన అందకారమే మిగులునని విజ్ఞులు, పెద్దలు 
అందరూ అంగీకరింతురు. కానీ “మనుష్యాణాం సహసేషు కశ్చిత్‌యతతి 
సిద్ధయే” అన్నదేని భారత దేశమున అగపడకుండుట శోచనీయము. 

ఇట్లు 
అనుశ్రుత వైజ్ఞానిక 
చల్లా కృష్ణమూర్తి శాస్త్రి 


ఆధునిక కాలమున జయపుర్‌ రాజస్థాన్‌ పత్రిక తరఫున సంపాదకులు 
శ్రీమాన్‌ కపూర్‌ చంద్‌ కులేశ్‌ గారు పం. మధుసూదన ఓరూ గారి వేద విజ్ఞాన 
(గంధములను వారి శిష్యుల ద్వారా హిందీ అనువాదము గావించి ప్రచురించుట 
ఎంతో అభినందించదగిన విషయము. ఆంధ్ర దేశము నందు పశ్చిమ గోదావరి 
జిల్లా దొడ్డిపట్ల సమీపమున గల మట్లపాలెము గ్రామమునకు జెందిన అనుశ్రుత 
వైజ్ఞానిక బ్రహ్మశ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గారు పం. మధుసూదన ఓరూ వారి 
దక్షిణాదికి జెందిన ఏకైక శిష్యులు శ్రీవారి వేద విజ్ఞానమును ఆంధ్రులకు 
దెలియజేయుటకై మూలానువాదము తోడను తత్వ్వవివరణముల తోడనూ (1) 
గీతా విజ్ఞానము (5 భాగములు) (2) బ్రహ్మవిజ్ఞాన పరిచయము (3) ఈశావాస్య 
విజ్ఞానము (4) సాంగ వేద విజ్ఞానము (5) దేవదేవతాసుర యక్ష గంధర్వ రాక్షస 
విజ్ఞానము (6) పితృ సమీక్షా (7) ఆత్మ బ్రహ్మకర్మ విజ్ఞానము (8) కర్మయోగ 
విజ్ఞానము (9) వర్ణాశ్రమ సంస్మార విజ్ఞానము (10) గీతాచార్య విజ్ఞానము 
(11) బ్రహ్మ విజ్ఞానము ఇత్యాది (గంధములను రచించిరి. 

(ప్రతి మనిషి జన్మ మృత్యు రహస్యములను తెలుసుకొనుటకు శాశ్వతమైన 
శాంతి ఆనందమును పొందుటకు సమాజ శాంతికి, ప్రంపంచ శాంతికి వేద 
విజ్ఞాన [గ్రంథముల పరిశోధనము, భాద్యతా యుతమైన ధర్మాచరణమే శరణ్యము 
తప్ప మరొక మార్దము లేదని పెద్దలు (శాస్త్రయుక్తముగా తెలియ జేసిరి. 

ఇట్లు 
భవదీయుడు 


ఆచార్య వాసుదేవ 


——0 ప్రొ శ్రుతం... 


1) 


2) 


3) 


నిగమ విద్య 


(1) బ్రహ్మ విజానము 
అజ =a 


దివ్వ విభూతి తాపాలు 
(5: -ఉగదురు. వై భవ మూసు పాక 
(2): మహార్షికుల వై భవము. స 
(3) స్వర్గ త. ల 
(4) -ం(రవిజయమఘు్‌ ts te 
ఉక్ట వైరాజికము..........0220000000066000 60420 


(దశవాద రహస్యం) 
(1) సదసద్వాదము 

(2) వ్యోమ వాదము 

(3) అపరవాదము 

(4) ఆవరణ వాదము 

(5) అంభో వాదము 

(6 అహోరాత్ర వాదము 

(7) _సంశయతదుచ్చేద వాదము 
(8)  రజోవాదము 

(9)  అమృతమృత్యువాదము 
(10) దైవ వాదము 


ఆర్యహృదయ సర్వస్వము ఏట 


(గీతా విజ్ఞాన భాష్యము) 
(1) (బ్రహ్మ హృదయమ్‌ 
(2) (బ్రాహ్మణ హృదయమ్‌ 
(3) _ ఉపనిషద్‌ హృదయమ్‌ 


(54-60) 


8.1) 
8.2) 
4) 


ర్‌) 


6) 


(4) గీతా హృదయమ్‌ 
(5) బ్రహ్మ సూత్ర హృదయమ్‌ (శారీరక విజ్ఞానము) 


శారీరిక SE PSST TST TIN 60 
గ ల. 64 
పీడన [= శకటం పాత 71 
(LY DEAS RSI TR 71 
(0): త్రూ విజన్‌ Bt 74 
(2) Ay bE sh ts 75 

బ్రహ్మ ద్రవీ 

(బ్రహ్మ ధారా 

విజ్ఞాన పరిష్మారః 

దర్శన పరిష్యారః 
విజ్ఞాన మధుసూదన వ అమమ వరత 84 
న. 84 

టైపో పదా రరర DE 86 
(2) (బ్రహ్మ TNO 89 
SY BITE En 90 

(బ్రహ్మ ప్రాజాపత్యం 

బ్రహ్మోపపత్తి 
DE) పంప్‌ III ITS 92 
(LL WS NOE SILI Es 92 
(2 వ లుల 93 


భౌతిక సైన్స్‌, అగ్ని విద్యుత్‌ ఇతర విజ్ఞానము 
యెగిక సైన్స్‌ ప్రదీపిక, మౌలిక పదార్ధ విద్యా - ఫిజిక్స్‌ 


శారీరక సైన్స్‌ (రసాయనిక పదార్ద విద్యా- కెమిఫ్ట్రి 


సైన్స్‌ ప్రదీప్‌ అంతర్గత గ్రంధములు.................. 2౭2౭ల 95 
DY: ESO ERITH 96 
(1) నిగదవతీ 
(2) గాధావతీ 
(3) ఆఖ్యానవతీ 
(4) నిరుక్తిమతీ 
(5) పత్తాస్వస్తి 
7.1 విజ్ఞాన ప్రవేశికా ప పముతు 102 
7.2 విజ్ఞాన stele మలల Te ORD 102 
(2) యజ్ఞవిజ్ఞానము 
ST RTT OO OO NETO 103 
(1) దేవతా నివిత్‌ 
(2) వైశ్వరూప నివిత్‌ 
(3) బుషి నివిత్‌ 
(4) ఆత్మ నివిత్‌ 
(5) యజ్ఞ నివిత్‌ 
యజ్ఞ మధుసూదన ...........2000006600666000 6 6600066600 6 6600 06660004 109 


(1) స్మార్తకుండ సమీక్షాధ్యాయ 
(2) యజ్ఞోపకరణాధ్యాయ 
(3) యజ్ఞ విటపాధ్యాయ 

(4) కర్మానుక్రమణికాధ్యాయ 
(5) యజ్ఞ విహారాధ్యాయ 

(6) మంత్ర ప్రచరణాధ్యాయ 


(7) ఆత్మాధ్యాయ 
(8) దేవతాధ్యాయ 


ఆదిదైవీకాధ్యాయము.. అ 111 
lJ. OOO SSNS Ie 111 
(2) తృసిరూపణాధికారము ss ts 112 
(3) ఆయుర్లాయ Serr En ND 113 
(4) గోత్ర ప్రవర్తకాధికారము లతల 113 
క) యజ్ఞ వినయ పద్ధతి. లం లలల లలల లలల లలల లల జంత 114 


(1) యజ్ఞ కౌముదీ 

(2) చయనాధ్యాయ 

యజ్ఞ విజ్ఞాన పద్ధతి బంట 114 
(1) యజ్ఞ సరస్వతీ 

(2) ఛందోభ్యస్తా 


dA) SW SOS ETT 115 
(1) నిరూఢ పశుబంధ 
(2) ఆదాన ప్రక్రియ 
(3) ప్రాక్‌ - సౌమిక ప్రక్రియ 
(4) ఏకాహ ప్రక్రియ 
(5) అహీన ప్రక్రియ 
(6) సత్య ప్రక్రియ 
శతపద బ్రాహ్మణము 


DADE లలల (116-123) 


1) 


2) 


3) 


విశ్వవికాస గ్రంథము 


(1) 
(2) 
(3) 
(4) 


దేవయుగాభాస గ్రంథము. 


(1) 
(2) 
(3) 
(4) 
(5) 
(6) 
(7) 
(8) 


ప్రసంగ చర్చిత గ్రంధము 


(1) 
(2) 
(3) 
(4) 
(5) 
(6) 


(3) పురాణ సమీక్తా 


పురాణోత్పత్తి ప్రసంగము 
మన్వంతర నిర్గారః 
వైజ్ఞానికోపాఖ్యానము 
వైదికోపాఖ్యానము 


దేవాసురఖ్యాతి 
మాధవ ఖ్యాతి 
అత్రి ఖ్యాతి 
రాఘవ ఖ్యాతి 
యాదవ ఖ్యాతి 
హైహయ ఖ్యాతి 
పౌరవ ఖ్యాతి 
అబుమ ఖ్యాతి 


కధానకసముచ్చయ 
దేవతమీమాంసా 
వేదపురాణాది - శాస్తావతార 
కల్పశుద్ది ప్రసంగ 

పరీక్షా ప్రసంగ 


పురాణ పరిశిష్ట 


(124-128) 


(129-133) 


1) 


2) 


3) 


(4) వేదాంగ సమీక్షా 


నం. అయుత 135 
Wr So OSes hs sR 135 
Cl. WU IRE RTS PER 136 
(SY WALT ISR 136 
dy DOSS STDC 146 
(5). ల. 148 
(6) OOS SITIES 149 
టర రల LH LEER (149-155) 
(1) కాదంబినీ 

(2) తారా విజ్ఞానము 

(3) గోళ విజ్ఞానము 

(4) హోర విజ్ఞానము 

(5) లక్షణ విజ్ఞానము 

తత్స సలన్యోర. కల్పము a tse 156 
[పల త అంతట 156 
CMR కంల 162 
(Bl HOO SOD sR 163 
(4) శుద్ధి విజ్ఞాన పంజికా 

(5) ధర్మ విజ్ఞాన పంజికా 

(6) వ్రత పంజికా 

(7) _ వ్యవహార వ్యవస్తాపికా 

(8) _ శ్రాద్ధ పరిష్కార 


DI పవక సనగత In rn 165 


(Dr ESS SS SESE RHR 165 
(Oy. WEEDS EERE 165 
(వ సపత న TTT ne 168 
(4) వేద ధర్మ వ్యాఖ్యానము టు లేల 169 
ల న. 169 
(5) ప్రకీర్ణక గ్రంధ సాహిత్యము 170-174) 
(1) వేదాంక 


(2) సంక్షిప్త పరిచయము 

(9) ధార్మిక ఫ్‌విచన 

(4) కాంతా వియోగ శతకము 

(5) సంధ్యోపాసన రహస్యము 

(6) శ్రీ మధుసూదన ఓరూ చరితామృతము 

(7) దర్శనములందు వేదాంత దర్శనము యొక్క ముఖ్యతా 

(8) శబ్ద వికృతి హేతవః 

(9) ప్రయత్న సాఫల్యమ్‌ 

(10) (గ్రంథ సందర్భ శుద్ధి 

మరికొన్ని ఇతర గ్రంథములు 

(1) జయపుర నరేష్‌ వారి ఇంగ్లాండు యాత్రా ౨.౨౨౨౨౨౦ ౦౦ అటట 175 
(2) ధార్మిక విజ్ఞానము... 00000000 లలల లలల లలల లలల లలల లలల 175 


(1) 
(2) 
(3) 
(4) 
(5) 
(6) 


సిదాంతాగమ రహస్యమ్‌ 
(౧) 


సంహితాగమ రహస్యము 
డామరాగమ రహస్యమ్‌ 
యామలాగమ రహస్యమ్‌ 
కల్పాంగమ రహస్యమ్‌ 
తంత్రాగమ రహస్యమ్‌ 


ఆగమ విద్య 


